


రబినే 


ప్రొ. పెదారవు చెన్నారెడ్డి 


శై / 


ఆంధ్రప్రదేశ ప్రభుత్వం వ 
రాష్ట్ర సాంసృతిక శాఖ, సాంస్కృతిక మండలి తెలుగు విశ్వవిద్యాలయం 





01201. ౧2౮6 


లఘు గ్రంథాలు 


శంద్రిప్రదిళ్‌ లో ఫర్యాటకీం 


ప్రా. పెదారపు బెన్వారెడ్డి 








పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం 
హైదరాబాద్‌ 


ఆంధ్రప్రదేశ్‌ లో పర్యాటకం 


రచయిత 


158]; 


ప్రా. పెదారపు చెన్నారెడ్డి 


: 81-86073-3851-3 


(ర్రి పొట్టీ శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 


ప్రచురణల సంఖ్య: 475 


వెల 
ప్రతుల సంఖ్య 
ముద్రణ 


ప్రతులకు 


రూ. 20/- 

5000 

డిశంబరు, 2012 
సంచాలకులు 
ప్రచురణల విభాగం, 


పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
పబ్లిక్‌ గార్డెన్స్‌, హైదరాబాద్‌ - 500 004 


ముద్రణ : శ్రీసాయి ప్రోసెస్‌, నారాయణగూడ, హైదరాబాదు 


క్ష 


యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి 





నాంది 


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒక్క వేదిక పైకి తీసుకు వచ్చేందుకు, 
తెలుగు ప్రభలను దశదిశలా వ్యాపింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2012 డిసెంబర్‌ 
27 నుండి 29 వరకు ఏడుకొండలవాడి ఆవాసమైన తిరుపతి పుణ్య క్షేత్రంలో అత్యున్నత 
స్థాయిలో తెలుగు మహాసభలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఇతర 
దేశాల్లోనూ ఉన్న తెలుగు వారందరూ పరస్పరం భావ వినిమయం చేసుకోవడానిక్తీ 
తెలుగువారు తమ గత చరిత్రను సంస్కరించుకుంటూ, ఉత్కృష్టమైన భవిష్యత్తును 
నిర్మించుకోవడానికో ఈ మహా సభలు ఎంతగానో దోహదం చేస్తాయని. మేము 
విశ్వసిస్తున్నాం. 

తొలి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి 87 సంవత్సతాలు గడిచాయి. అయితే 
ఇంతవరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ మహాసభలను నిక్యహించడానికి చొరవ 
చూపలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ప్రజాజీవితాన్ని ఎలా 
మెరుగుపరచాలీ, తెలుగు వారి వైభవాన్ని ఎలా పఠిఠక్షించాలీ అనే దృష్టితో పనులు 
చేపడుతోంది. తెలుగువారి నిర్వహణ సామర్థాన్ని ఇటీవల జరిగిన జీవ వైవిధ్య సదస్సులో 
కూడ ప్రభుత్వం నిరూపించింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ తెలుగు మహాసభలను 
నిర్వహించడానికి సమాయత్తమైంది. 


షే 


ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక 
పరిణామాలు సంభవించాయి. వీటి నేపథ్యంలో బహుభాషా దేశమైన మన భారత 
దేశంలో తెలుగు భాష సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన విషయాల్లో 
జరిగిన కృషి గురించి, జరగవలసిన కృషి గురించి మనం చర్చించవలసింది ఎంతో 
ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మన తెలుగు భాష ఉనికిని కోల్పోకుండా 
పరిరక్షించేందుకు, తెలుగు బెన్నత్యాన్ని నలుదిశలా చాటేందుకు రాష్ట ప్రభుత్వం కృత 
నిశ్చయంతో ఉంది. నిత్యం ప్రజల హితం కోరి, ప్రజల అభీష్టాలను నెరవేర్చేందుకు, 
తెలుగు జాతి దేశ విదేశాల్లో తలెత్తుకు తిరిగేలా చేసేందుకు అవిరళ కృషి చేస్తున్న మా 
ప్రభుత్వం, తెలుగు తేజం కాంతులు వెదజల్లేలా ఈ మహోజ్వలమైన సభల నిర్వహణకు 
పూనుకొంది. ఈ సభలలో సదస్సులు, తెలుగు వారి కళా ప్రదర్శనలు, చేతివృత్తుల 
ప్రదర్శనలు, లలితా కళా వైభవాన్ని చాటే కార్యక్రమాలు, రాష్ట్రేతర, విదేశాంధ్రుల 
సమావేశాలు, మొదలైన ఎన్నో అంశాలతో పాటు పుస్తక ప్రచురణ కూడ పెద్ద ఎత్తున 
చేపడుతున్నాం. అందులో భాగంగానే ఈ లఘు[గ్రంథాల ప్రచురణ జరుగుతుంది. 


ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మహాసభల సందర్భంగా ప్రచురించే 
లఘు [గ్రంథాలు పాఠకుల ఆదరణ పొందగలవని ఆశిస్తున్నాం. 


స్ట్‌ 
కస్రలు "రర్నీ 
(ఎన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి) 
ముఖ్యమంత్రి 


గం౦౧౧ 110. 501, 50 ౯౧1౦౦౧ 
7 454గా గ03ి4కి, 8.50.(49).148.4 జ్యా ౮-8|06 గి.౧. 5801612180 
14101916 101 ₹06గ౧9గ) & 061146, ముబ్యణాన్నన &[టంంలుగం, | € న (రఆడ5086-500 022. 
తీం00/85 & 10010 $90౧08 & 500/5, 1.0.0. 


60౪600౧6౧1 0 ౧6012 ౧2669౧ ౧౦౧౭ : 040-23454168, 23450541 


గ: 040-23450699 








ప్రస్తావన 


తెలుగువారు తెలుగు నేలపై ౩7 ఏళ్ళ విరామం తర్వాత చేసుకుంటున్న పండుగ 
ప్రపంచ తెలుగు మహాసభలు. మన సంస్కృతిని నలుదిశలా వ్యాపింప జేస్తున్న తెలుగు 
వారందరూ ఒక్కచోట చేరి, తెలుగు దనాన్ని పంచు కునేందుకు, తెలుగు పరిమళాలు 
వెదజల్లేందుకు ఉద్దేశించిన సన్నివేశం ప్రపంచ తెలుగు మహాసభలు. తెలుగు వారి 
సంస్కృతి బహుముఖీనమైంది. అందులో భాష. సాహిత్యం, చరిత్ర, లలితకళలు, 
జానపద, గిరిజన విజ్ఞానం వంటి ఎన్నో అంశాలున్నాయి. వీటన్నిటి గురించి 
విశ్లేషించుకుని, వాటిని పరిరక్షించడం, పోషించడం, పరివ్యాప్తి చేయడం ప్రభుత్వం 
తన విద్యుక్త ధర్మంగా భావిస్తున్నది. 

ఈ బృహత్తరమైన బాధ్యతని నెరవేర్చే సంకల్పంలో భాగంగానే “ప్రపంచ తెలుగు 
మహాసభల” నిర్వహణకు ప్రభుత్వం నడుము కట్టింది. అతి తక్కువ వ్యవధిలో అత్యంత 
సమున్నత స్థాయిలో తలపెట్టిన ఈ మహాసభలకు దేశ విదేశాల నుంచి తెలుగువారు 
స్వాగతం పలుకుతున్నారు. అత్యధిక సంఖ్యలో ఈ సభల్లో పాల్గొంటున్నారు. 

తెలుగు వారందరూ ఒక్కచోట సమకూడి, తమ గురించి చర్చించుకుని, 
భవిష్యత్తుకు బాటలు వేసుకునే క్రమంలో మన గురించి మనం మరోసారి 
తెలుసుకునేందుకు, వివిధ రంగాల్లో మనం సాధించిన దాన్ని పునశ్చరణ చేసేందుకు 
ఈ సభల సందర్భంగా సదస్సులు, లఘుగ్రంథాల ప్రచురణ, ప్రత్యేక సంచికల ముద్రణ, 

శ” 


వివిధ అంశాల్లో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం 
జరుగుతున్నది. 


తెలుగువారిది ఘనమైన చరిత్ర, అత్యున్నత సంస్కృతి. అయితే కాలంతో పాటు 
అభివృద్ధి పథంలో నడుస్తున్న తెలుగువారు ఎప్పటి కప్పుడు తమ సంస్కృతిలోకి కొత్త 
నీరును ఆహ్వానించడం సహజం. ఈ “పాతకొత్తల మేలు కలయికే” ఒక జాతిని 
నిత్యచెతన్యంతో నింపుతుంది. ఈ విధంగా కొత్త దనాన్ని ఆహ్వానిస్తూనే, మన గతవైభవాన్ని 
విస్మరించకుండా కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇవన్నీ ఈ ప్రపంచ 
తెలుగు మహాసభల్లో చర్చకు రానున్నాయి. అందరం కలిసి, తెలుగుదనాన్ని 
పరిరక్షంచుకునే ప్రయత్నం చేయవలసిన తరుణం ఆసన్నమైంది. 

వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తెలుగువారి భాష, సాహిత్యం, సంస్కృతి, 
పౌరజీవనం తదితర అంశాలపై లఘుగ్రంథాలను నిష్ణాతుల చేత రచింపజేసి ప్రచురించే 
గురుతర బాధ్యతను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, తెలుగు అకాడమీ, 
రాష్ట సాంస్కృతిక శాఖ నిర్వర్తిస్తున్నాయి. తెలుగు ప్రజలు కలకాలం ఉపయోగించుకునే 
విధంగా ఈ పుస్తక ప్రచురణ జరుగుతోంది. వీటిని పాఠకులు, తెలుగు భాషాభిమానులు, 
పండితులు ఆదరిస్తారని విశ్వ సిస్తున్నాను. 


౧. వనంతతుతాళే. 


(వట్టి వసంతకుమార్‌) 


ఇ 


పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
౨0111 5%2[50014%10౬ఓ0 9106060 ౮౫1౬౯51౧1౫ 


ఆచార్య ఎల్లూరి శివారెడ్డి లలిత కళాక్షేత్రం, 
ఉపాధ్యక్షులు పబ్లిక్‌ గార్డెన్స్‌, 


నివేదన 'హైదరాబాద్‌-500 004 


ఇన్నేళ్ళ తరువాత (ప్రపంచ తెలుగు మహాసభలు జరగడం తెలుగు భాషా 
సాహిత్యాభిమానులకు, సంస్కృత ప్రియులకు, వివిధ రంగాలలో నిష్ణాతులైన మేధావులకు 
ఆనంద ప్రదమైన అంశం. 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ఉత్తేజం తోనే 
1985లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఆవిర్భవించింది. తెలుగు విశ్వ 
విద్యాలయం ఈ రాష్ట్రంలోను, భారత దేశంలోను, విదేశాలలోను ఎన్నో సభలు, సమావేశాలు 
నిర్వహించింది. భాషా సాహిత్య సంస్కృతుల్ని దృష్టిలో ఉంచుకొని అనేక [గ్రంథాలను 
వెలువరించింది. తెలుగు విశ్వ విద్యాలయం అప్పటి సాహిత్య అకాడమీ నిర్వహించిన 
పాత్రను చాలా వరకు బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నది. విస్తరణ సేవా విభాగాన్ని అకాడమీల 
విభాగంగా మార్చి దానికి సంబంధించిన కార్యక్రమాలను చేపడుతున్నది. నిధుల కొరత 
వల్ల కొన్ని కార్యక్రమాలను అనుకున్న స్థాయిలో చేయలేకపోతున్నాం. 


ఈ నాలుగవ ప్రపంచ మహాసభల సందర్భంగా తెలుగు విశ్వ విద్యాలయం తన 
వంతు బాధ్యతను స్వీకరించింది. భారత దేశంలో పదిచోట్ల సన్నాహక సభలు ఇప్పటికే 
అధిక భాగం నిర్వహించింది. 1975లో మహాసభల సందర్భంగా ప్రచురించిన 30 లఘు 
(గ్రంథాల్ని పునర్శుద్రిస్తున్నది. మరొక 50 [గ్రంథాలను ప్రత్యేకమైన అంశాలమీద రాయించి 
ఈ మహాసభల సందర్భంగా విడుదల చేస్తున్నది. ఆయా రంగాలలో నిష్టాత్ములైన వారిచేత 
ప్రామాణిక [గ్రంథాలను రాయించాలన్నది మా విశ్వ విద్యాలయం ఆశయం. నిజంగా 
ఇంత స్వల్ప సమయంలో [గ్రంథ రచన చేసి సహకరించిన రచయితలకు మా ధన్యవాదాలు. 
ఈ [గ్రంథాల ప్రచురణకు ఆర్థిక సహకారం అందించిన ప్రభుత్వానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి 
గౌరవనీయులు మాన్యశ్రీ నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి గారికి, సాంస్కృతిక శాఖామాత్యులు, 
మాన్యశ్రీ వట్టి వసంతకుమార్‌ గారికి, సంబంధిత ప్రభుత్వాధికారులకు మా విశ్వవిద్యాలయం 
పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పరంపరలో “ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం” 
అనే అంశం మీద చిరుపొత్తాన్ని సకాలంలో వ్రాసి యిచ్చిన ఆచార్య పి. చెన్నారెడ్డి గారికి 
ధన్యవాదాలు. గ్రంథముద్రణ కార్యక్రమంలో చేదోడు వాదోడుగా ఉన్న విశ్వవిద్యాలయ 
రిజిస్ట్రార్‌ ఆచార్య కె. ఆశీర్యాదం గారికి, ఆచార్య ని.మృణాళిని గారికి, 
ఆచార్య డి. మునిరత్నం నాయకుడు గారికి అభినందనలు. న శళలే 


/ 





శః విల్లూరి శివారెడ్డి) 


పర్యాటకమంటే... 
ఆంధ్రప్రదేశ్‌ (పర్యాటక విధానం) టూరిజం పాలసీ - 2010 
వివిధ రకాల పర్యాటక కేంద్రాలు 

పర్యాటక ఆకర్షణగా సాంస్కృతిక కేంద్రాలు 

వర్యాటక సమాచార కేంద్రాలు, ప్రచార సామాగ్రి 

ప్యాకేజి టూర్లు 

పర్యాటక ఆకర్షణలుగా కళారూపాలు 


జ ద్రం ఖ స 2౭౮వ ఏ స ౯౫ 


౪111 


20 
26 
29 
34 
తం 
52 
69 
88 
89 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


రోజువారీ కార్యక్రమాలతో విసుగు చెందిన వారికి వారాంతాల్లో తాముంటున్న 
ప్రాంతాల నుంచి దూరంగా వెళ్ళి, అక్కడి ఆహ్లాదకర స్థలాలను, చారిత్రక కట్టడాలను 
సందర్శించడంవల్ల మనసుకు ఎంతో ఉల్లాసం కలుగుతుంది. ప్యూటనల వల్ల స్థానికేతర 
ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, కళలు, విందులు వినోదాలు, మొదలైన అనేక కొత్త 
విషయాలను తెలుసుకోవటానికి వీలు చిక్కుతుంది. విజ్ఞానాన్నీ వినోదాన్నీ పంచే 
తీర్ధయాత్రలు, దేశాటనలకు పురాణ, ఇతిహాసాల్లోనూ ప్రబంధ కావ్యాల్లోనూ కూడ 
ప్రాముఖ్యత లభించింది. 


ఒక ప్రాంతంలోని పర్యాటక రంగం అభివృద్ధి చెందటానికి పురాతనస్థలాలు, 
కట్టడాలు, చారిత్రక, సుందరతర ప్రదేశాలు, ఆచార వ్యవహారాలు, కళా సంప్రదాయాలు 
ఎంతగానో ఉపకరిస్తాయి. శిలా యుగపు చిత్రకళనుంచి విజయనగర కాలపు వర్ణ 
చిత్రాల వరకూ, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బౌద్ధ స్థూప, ఆరామ విహారాలు విలక్షణ 
వాస్తును ప్రతిబింబించే వివిధ ఆలయాలు, ఇస్లామిక్‌ వాస్తు కట్టడాలు, కైస్త్రవచర్చ్‌లు, 
డచ్‌ సిమెటబ్రీలు, మనసును ఉర్రూతలూగించే జలపాతాలు, వేసవి విడిది స్థలాలు, 
ప్రకృతి రమణీయతను సంతరించుకొన్న సముద్ర తీరాలకు నిలయమైన ఆంధ్రప్రదేశ్‌ 





1 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


పర్యాటకులను విశేషంగా ఆకర్షించటానికి నూతన విధాన నిర్ణయంతో ముందుకు 
సాగుతోంది. 


1974లో ప్రారంభించిన రాష్ట పర్యాటక శాఖ, 1980లో ప్రారంభమైన ఏ.పి. 
టూరిజం అభివృద్ధి సంస్థలతో పాటు, కేంద్ర పర్యాటకశాఖ, పర్యాటక అభివృద్ధి సంస్థలు, 
1982, 1994లో అమల్లో కొచ్చిన కేంద్ర టూరిజం పాలసీలు 1998, 2006, 2010 
సంవత్సరాల్లో వచ్చిన రాష్ట్ర టూరిజం పాలసీలకు అనుగుణంగా వివిధ పర్యాటక 
స్థలాల వద్ద మౌలిక సదుపాయాలను కల్పిస్తూ దేశ, విదేశి పర్యాటకులను 
ఆకట్టుకోవటానికీ, రాష్టంలో పర్యాటక పరిశ్రమ వృద్ధి చెందటానికీ దోహదం చేస్పున్నాయి. 
స్థానిక కళాకారులకు చేయూత నిచ్చి, స్థానిక కళలను, సంస్కృతులను ప్రోత్సహించటానికి 
సంవత్సరం పొడవునా టూరిజం ఫెస్టివల్స్‌ జరుపుతున్నారు. రాష్ట్ర పర్యాటకశాఖ ప్రతీ 
సంవత్సరం, జనవరిలోవిశాఖపట్నంలో విశాఖ ఉత్సవాన్సీ ఫిబ్రవరిలో హైదరాబాదులో 
డెక్కన్‌ ఫెస్టివల్స్‌నూ, ఏప్రియల్‌-మే నెలల్లోబుదజయంతి సందర్భంగా లుంబినీ ఉ 
త్సవాన్నీ చాళుక్య కాకతీయ ఉత్సవాలను రాజమండ్రి, వరంగల్లులో అక్టోబర్‌లోనూ, 
రాయలసీమ పుడ్‌ అండ్‌ డాన్స్‌ ఫెస్టివల్‌ను తిరుపతిలో డిసెంబర్‌లోనూ నిర్వహిస్తూ, 
ప్రాచీనాంధ్ర దేశ సాంస్కృతిక వైభవ, ప్రాభవాల్ని పునరుద్ధరిస్తోంది. ఇవికాక ఇంకా 
తిరుపతిలో డిసెంబర్‌లోనూ విజయనగర ఫెస్టివల్‌, హైదరాబాదులో ఫెస్టివల్‌ ఆఫ్‌ 
ఆంధ్రప్రదేశ్‌, కైట్‌ ఫెస్టివల్‌, కరీంనగర్‌లో శాతవాహన ఫెస్టివల్‌ అనంతపూర్‌లో పప్పెట్‌, 
పుట్టపర్తి ఫెస్టివల్స్‌, విజయనగరంలో పైడితల్లి జాతర, బబ్బిలి ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. 
పర్యాటక స్థలాలు, టూర్ల వివరాలను తెలియజేయటానికి 1985 నుంచి న్యూస్‌ లెటర్‌, 
1988 నుంచి టూరిజం న్యూస్‌, 1990 నుంచి టూర్‌ న్మేప్‌, ఇంకా పర్యాటక సమాచార 
కేంద్రాలు, ట్రావెల్‌ ఏజంట్ల వివరాలనూ ప్రచురించి పర్యాటకులకు అందుబాటులో 
ఉంచుతున్నారు. అంతేకాక, పర్యాటక స్థలాలు, ప్రకృతి సిద్దంగా ఏర్పడ్డ గుహలు, 
జలపాతాలు, సుందరతర దృశ్యాలున్న ప్రాంతాలు, వన్యప్రాణి సంరక్షణాలయాలు, 
మ్యూజియాలు, ఆలయ వాస్తు, శిల్పాలపై వీడిమో ప్రదర్శనలనేర్పాటు చేసి ప్రజల్లో 
పర్యటనాసక్తిని పెంపొండించటానికి ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 2 


దేశి, విదేశీ పర్యాటకులకు కావలసిన వసతి గృహాలు అందుబాటులో 
లేనందువల్ల స్థానికులచేత ఆతిథ్యం ఏర్పాటు చేసి ఆదాయ వనరుల్ని పెంచుకొనే 'పేయింగ్‌ 
గెస్ట్‌ ఎకామొడేషన్‌' విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. స్థానికులనుంచి తాము 
పొందిన సేవలు, సదుపాయాలకు డబ్బు చెల్లించి వారితో కలసిమెలసి గడపటానికీ 
స్థానిక సంస్కృతి పట్ల అవగాహన పెంచుకోటానికీ ఈ విధానం వీలు కల్పిస్తుంది. 
స్థానికులకు కూడా లాభదాయకమైన ఈ విధానం పట్ల ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవగాహన 
మొదలైంది. హైదరాబాద్‌లో పదిమంది, విశాఖలో పదిమంది, తిరుపతిలో వందమంది 
మాత్రమే తమ ఇళ్ళలో పేయింగ్‌ గెస్ట్‌లకు వసతి కల్పించటానికి ముందుకొచ్చారు. 
యాత్రాస్థలాల్లో ఈ విధానం బాగా అమలైతే ఎంతో ఉపయోగకరంగానూ, చౌకగానో 
ఉంటుంది. 


ఎనిమిదో ప్రణాళికలో పర్యాటకరంగ పురోభివృద్ధికి ప్రయివేటు సంస్థల్ని కూడా 
భాగస్వాములను చేయాలని భారత ప్రభుత్వం గుర్తించిన తరువాత రాష్ట్ర పర్యాటకాభివృద్ధి 
సంస్థ 1995లో ఒక ముసాయిదాను తయారు చేసింది. దీని ప్రకారం సౌకర్యాలను 
బట్టి హోటళ్లను వర్గీకరించి, సేవలు, సదుపాయాలకల్పననాణ్యతలపై పర్యాటకశాఖ 
అజమాయిషీని కొనసాగించాలనీ అప్పుడే పర్యాటకులకు మెరుగైన సేవలను 
అందించవచ్చనీ తీర్మానించారు. ట్రావెల్‌ ఏజెంట్లూ, హోటల్‌ యజమానులతో, తరచూ 
సమావేశాలను నిర్వహించి (ప్రైవేటు సంస్థలకు అభివృద్ధి కోసం పర్యాటక స్థలాలను 
లీజు కివ్వటం. మొత్తం పెట్టుబడిలో వాటాగా కొంత మూలధన్నాన్ని సమకూర్చటం. 
అవసరమైన పర్యాటక సబ్సిడీల నందించటం. ఈ ముసాయిదాలోని ముఖ్యాంశాలు. 
రాష్ట్రంలోని ప్రధాన జాతీయ రహదారులపై ప్రతి 100 కి.మీ.ల దూరంలో అన్ని 
హంగులు ఉన్న వసతి గృహాలను నిర్మించి, నిర్వహించటానికి ప్రవేటు భాగస్వామ్యాన్ని 
ఆహ్వానించారు. ఇప్పటికే హైదరాబాదు - విజయవాడ రహదారిపై సూర్యాపేట, 
హైదరాబాదు - షోలాపూర్‌ రోడ్డు మీద జహీరాబాద్‌ల వద్ద ఇలాంటి 'వేసైడ్‌ ఎమినిటీస్‌ను 
కల్పించారు. ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో అందరికీ వినోదాన్ని కలిగించే హాలిడే 
రిజార్జులను ఏర్పాటు చేయటానికి కొన్ని ప్రయివేటు సంస్థలు ముందుకొస్తున్నాయి. 
ముఖ్యంగా మధ్యతరగతి పర్యాటకులు వారాంతాలను ఉల్లాసంగా గడపటానికి 


3 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


అవసరమైన వసతులను కల్పించటానికి ఈ సంస్థలు పబ్లిక్‌ ఇస్యూ ద్వారా నిధులను 
సమకూర్చుకొంటున్నాయి. వాటాదారులకు కొన్ని రోజుల ఉచిత వసతితో పాటు. బీమా 
సౌకర్యాన్ని కూడా కల్పించి పెట్టుబడులను ఆశించిన దానికంటే ఎక్కువగానే 
ఆకర్షిస్తున్నాయి. 

మన రాష్టంలో విదేశీ యాత్రికుల సంఖ్య గడచిన నాలుగేళ్ళలో నాలుగు 
రెట్లు పెరిగిన దృష్ట్వా వారి అవసరాలను తీర్చే ఆధునికమైన మరిన్ని సౌకర్యాలను 
కల్పిస్తే విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్కువగా పొందే వీలుంది. విదేశాల్లో స్థిరపడిన 
తెలుగువారికి రాష్ట్రంలోని వివిధ పర్యాటక స్థలాలున్న వీడియోలను ప్రదర్శించిచర్చలు 
జరిపితే పర్యాటక రంగ అభివృద్ధికి వారి సహకారాన్నందించే వీలు కూడా ఉంది. 
విదేశీ పర్యాటకుల ద్వారా రాష్ర్టానికి గత ఆరేళ్ళుగా దాదాపు 35 కోట్ల రూపాయల 
ఆదాయం లభించింది. ఇంతవరకూ నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడి కొనఊపిరితో ఉన్న 
రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మెన్‌గా సి. ఆంజనేయ రెడ్డిబాధ్యతలు స్వీకరించిన 
తరవాత మొట్టమొదటిసారిగా 1998-2000 సంవత్సరానికి 2 కోట్ల రూపాయల 
లాభాన్ని ఆర్జించి, అటు తరువాత 100 కోట్ల వ్యాపారం చేసే స్థితి వచ్చింది. 


సాంకేతికంగా చోటు చేసుకునే మార్పుల కనుగుణంగా పర్యాటక శాఖ 
రూపుదిద్దుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 1998 ఆంధ్రప్రరేశ్‌ 'టూరిజం 
పాలసీతో మున్నెన్నడూ లేని విధంగా సత్వరం అమలయ్యే విధాన నిర్ణయాలను 
తీసుకోవడమే కాక సహజసిద్ధంగా ఉన్న పర్యాటక వనరులను పూర్తిగా వినియోగం 
చేసుకోవటానికి ప్రవేటు సంస్థలకు పెద్దపీటనే వేసింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో 
పర్యాటక అభివృద్ధికి ఆర్థిక వనరులను అందించే ఒక సంస్థను స్థాపించటానికి 
నిర్ణయించింది. పర్యాటకుల్ని ఎక్కువగా అకర్షించటానికి అత్యాధనిక సౌకర్యాలు గల 
బస్సులను సమకూర్చుకోవటం, అలాగే జల విహారం కోసం నూతన మరపడవలను 
సేకరించటం. 17 చోట్లగల వసతి గృహాలను ఆధునీకరించి “పున్నమి” హోటళ్లను 
నిర్యహించటం లాంటి పురోగమన చర్యల్ని తీసుకోవటంతో నష్టాలు తగ్గి, లాభాల 
బాటన నడవటానికి దోహదం చేసింది. 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం తీ 


మన రాష్టంలో ఇదివరకు గుర్తించిన 21 పర్యాటక కేంద్రాలను అదనంగా, 
ప్రపంచ పర్యాటక సంస్థ ఈడా, కెపీఎంజి, సంస్థలు అందించిన కొత్త ప్రణాళికలతో 
నాగార్జున సాగర్‌, అరకులోయ, విశాఖ, కళింగ బీచ్‌లు, ఇంకా హెరిటేజ్‌ సెంటర్లతో 
పాటు మరో ఏడు ప్రాంతాల అభివృద్ధికి 500 కోట్ల (ప్రైవేటు పెట్టుబడుల 
నాహ్వానించటానికి ప్రభుత్వం, పర్యాటక సంస్థలు చర్యలు తీసుకొంటున్నాయి. 

ఎప్పటికప్పుడు పర్యాటకుల వివరాలను సేకరించి, విశ్లేషించి, నిర్వహణ, 
మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మానవ వనరుల అభివృద్ధి పట్ల శ్రద్ద 
కనబరిస్తే విదేశీ పెట్టుబడులు వాటంతట అవే రావటానికి మార్గం తేలికవుతుంది. 
అంతేకాక రాష్ట్రంలోని అన్ని రకాల పర్యాటక కేంద్రాలను సమగ్రంగా అభివృద్ధి చేయాల్సిన 
అవసరముంది. 


ఆంధ్రప్రదేశ్‌ (పర్యాటక విధానం) టూరిజం పాలసీ - 2010 


అక్టోబర్‌ 2010 నుంచి అమల్లో కొచ్చిన ఏ.పీ. టూరిజంపాలసీ ముఖ్య 
సమాచారం. 


ప్రోత్సాహాలు: క్రింది టూరిజం (ప్రోడక్టులకు ర్యాష్ట ప్రభుత్వం 
ప్రోత్సాహకాలనందిస్తుంది. 


హోటళ్లు, సర్వీసు అపార్టుమెంట్లు 

రిసార్టులు 

హెరిటేజ్‌ హోటళ్లు 

వెల్నస్‌ సెంటర్లు (స్పా/యోగ/నీచురోపతి) 

అమ్యూజ్‌మెంట్‌ పార్కులు 

ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్లు (ఎక్వేరియం/ఇందోర్‌ రైద్స్‌/స్నోవరల్డ్‌) 
శాశ్వత ప్రదర్శనశాలలు 

రోప్‌వే 

కన్వెన్షన్‌ సెంటర్‌ 

దారివెంట సౌకర్యాలు 

వ్‌ ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


ఈ. ల0 వాం రాం నా శి మ 


వూ 
ణ 


11.  జలక్రీడలు (నీటి ఆటలు) 

12. గోల్‌ కోర్సులు 

19. వైల్డ్‌ సఫారీలు 

14. లక్టరీ టూరిస్ట్‌ రైళ్లు 

15. సీ /రివర్‌ క్రూజ్‌లు 

16. _ ఎకోటూరిజం సెంటర్లు 

17. రూరల్‌ టూరిజం ప్రోడక్టులు 

18. _ అడ్వెంచర్‌ టూరిజం ప్రోడక్టులు 
19. టూరిజం పాలసీ అమలుకు పరిధి 


రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించారు. 
జోన్‌ ఎ: గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పోరేషన్‌ పరిధిలోని ప్రాంతాలు 


జోన్‌ బి: హైదరాబాదు మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ ప్రాంతం 
(జీ. హెచ్‌.ఎంసీ వరియా మినహాయింపు), గ్రేటర్‌ విశాఖపట్నం, మునిసిపల్‌ 
కార్బోరేషన్‌, విజయవాడ మున్సిపల్‌ కార్పోరేషన్‌ పరిధి, తిరుపతి మునిసిపల్‌ 
కార్పోరేషన్‌ పరిధి. 

జోన్‌ సి; పై ప్రాంతాలు తప్ప, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు 


1... భూమి కొనుగోలులో రాయితీ: కొత్త పర్యాటక పధకాల కోసం భూమిని 
కౌలుకిచ్చే విధానం కొనసాగుతుంది. మొదటి విడతగా ౩8 ఏళ్ల వరకూ కౌలుకిచ్చే 
భూములకు కూడా వర్తిస్తుంది. ప్రతీ విడతా చెల్లించాల్సిన కౌలు 5 శాతముంటుంది. 
ఇందుకోసం పర్యాటకశాఖ రాష్టం మొత్తం మీద పర్యాటకాభివృద్ధి కోసం లాండ్‌ 
బాంకును నిర్వహించింది. 


2. _ కాపి టల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సబ్సిడీ: పై జోనుల్లో చేపట్టబోయే పర్యాటక 
ప్రాజెక్టులకు వారి పెట్టుబడుల్లో సబ్సిడీ ఇస్తారు. జోన్‌ ఎలో 20 కోట్ల వరకూ పెట్టే 
పెట్టబడికి 20%, లేక 20 లక్షల వరకూ సబ్సిడీ ఇస్తారు. బి నుంచి 100 కోట్ల 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 6 


వరకూ 25% లేక 30 లక్షల వరకూ సబ్సిడీ ఇస్తారు. 100 కోట్ల ప్రాజెక్టులను మెగా 
టూరిజం ప్రాజెక్టులుగా గుర్తించి, ప్రాజెక్లును బట్టి సబ్సిడీ ఇస్తారు. 


రాష్టంలో హెరిటేజ్‌ హోటల్‌ ఎక్కడ నిర్వహించిన 5% అధిక సబ్సిడీ 
ఇస్తారు. 


8. స్టాంప్‌ డ్యూటీ తిరిగి ఇవ్వటం: 

పర్యాటక ప్రాజెక్టుల కోసం కౌలుకిచ్చే భూమి/భవనాల విషయంలో 50% 
స్టాంప్‌ డ్యూటీ వెనక్కిస్తారు. ప్రవేటే వ్యక్తులు భూమిని కొంటే 25% స్టాంప్‌ డ్యూటీ 
వెనక్కిస్తారు. 


త్త వ్యాట్‌ తిరిగి ఇవ్వటం 
ఐదేళ్ల వరకూ చెల్లించే వ్యాట్‌లో మొదట సంవత్సరం చెల్లించిన వ్యాట్‌లో 
25% ను రెండో సంవత్సరంలో తిరిగి ఇస్తారు. 


ర్‌, లక్టరీ టాక్స్‌: 

హోటల్‌ గదుల అసలు అద్దెపై 5% లగ్జరీ టాక్స్‌గానూ, ప్రస్తుతమున్న 
రోజువారీ అద్దెను 600 నుంచి 1500 రూపాయలకు పెంచటమైంది. 
6. ఎంటర్‌ టైన్‌మెంట్‌ టాక్స్‌ తిరిగి ఇవ్వటం: 


వ్యాట్‌ టాక్స్‌ మాదిరిగానే 5 ఏళ్ల వరకూ, ముందు సంవత్సరం కట్టిన 
ఎంటర్‌టైన్‌మెంట్‌ టాక్స్‌లో 25% మరుసటి సంవత్సరం కట్టుకోవటానికి వీలుగా 
తిరిగి చెల్లిస్తారు. 


గా మునిసిపల్‌ కన్సెషన్లు / మినహాయింపులు 


కన్వర్షన్‌ ఛార్జుల్లో మినహాయించి, సి కాటగిరీలో పర్యాటక ప్రాజెక్టులకు 
50% వరకూ ఇంపాక్టు ఫీజు మినహాయిస్తారు. 


8 విద్యుత్తు ఛార్జీల్లో ప్రోత్సాహకాలు 


యూనిట్‌కు జోన్‌ ఎ, బీ, సీ లలో 75 పైసలు, 90 పైసలు, రూ॥ ఒక్క 
గా ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


రూపాయి చోప్పున అర్హతగల పర్యాటక పథకాల విద్యుత్‌ ఛార్జీల్లో మినహాయిస్తారు. 
ర పై అన్ని రకాల మినహాయింపులు, ప్రోత్సాహాకాలు, తిరిగి ఇచ్చే డబ్బులు 


కలిపి 50% కాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ దాట కూడదు. 
ప్రాధమ్య ప్రాంతాలు 


బీచ్‌లు, జలవనరులు, జలయజ్ఞ స్థలాలు, గ్రామాణ పర్యాటక ప్రాంతాలు, 
ఎకో టూరిజం, ఎద్వెంచర్‌ టూరిజం ఏరియాలకు 5% అదనపు ప్రోత్సాహకాన్నిస్తారు. 


మహిళా పెట్టుబడిదారులతో పాటు ఎస్సీ, ఎస్టీ వ్యాపారులకు, 5 లక్షల 
వరకూ ప్రోత్సాహకాన్ని మొత్తం కలిపి 10 లక్షలు మించకుండా ఇస్తారు. 


ఆర్థికేతర ప్రోత్సాహకాలు 


వివిధ కాటగిరీల పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ శాఖల నుంచి, ప్రభుత్వరంగ 
సంస్థల నుంచి పొందాల్సిన అనుమతుల విషయంలో త్వరగా వచ్చేందుకు ఎస్మార్టే 
ఆఫీసర్‌ ద్వారా సింగిల్‌ విండో క్లియరెన్స్‌ ఇప్పించేందుకు పర్యాటక శాఖ సహకరిస్తుంది. 
అంతేకాక దేశ, విదేశీ పర్యాటక ప్రదర్శనల్లో ప్రైవేటు పర్యాటక ప్రాజెక్టులకు తగిన 
ప్రచారంగావిస్తారు. 

పిపీపీ ప్రాజెక్టుల విషయంలో బాధ్యతలు: 

1... పెట్టుబడులు పెట్టే ప్రైవేటు ప్రాజెక్టుల విషయంలో అనుకొన్న 
సమయానికి పూర్తయేట్లు సహకరిస్తారు. 

2. ఆలస్యాన్ని నివారించటానికి నిర్ణీత కాలాన్ని నిర్ణయించటం 
పెట్టుబడిదారుడు నిర్మాణ సమయంలోనూ, పూరై, నిర్వహిస్తున్న 
సమయంలోనూ, ఎం.ఐ.ఎస్‌ నివేదికలను రెండుసార్లు సమర్పించాలి. 

త్త ప్రతి సంవత్సరం ఐటీ రిటర్న్‌ పర్యాటక శాఖకు సమర్పించాలి. 
నికర లాభం పైనే ఆదాయపు పన్ను చెల్లించటం 

6. ప్రైవేటు పెట్టుబడిదారులను ఆకర్షించటానికి సభలు, సమావేశాలు 
నిర్వహించాలి. 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 8 


హైదరాబాద్‌లో పిపీపీలో పూర్తి అయిన పర్యాటక ప్రాజెక్టులు 
[1 సైబర్‌ టవర్స్‌ 1,2, హైటెక్‌ సిటీ 

లై హెటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ 

3 హెచ్‌ ఐసీసీ కన్వెన్షన్‌ సెంటర్‌ & నోవాటెల్‌ హోటల్‌ 
త్త జీయం ఆర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ 
ర్‌ ఐమాక్స్‌ 

6. _ నోవోటెల్‌ 5 స్టార్‌ ఏర్‌పోర్ట్‌ హోటల్‌ 

7 ఇస్తా 5 స్టార్‌ హోటల్‌ 

8. _ ఈట్‌ స్ట్రీట్‌ పుడ్‌ కోర్ట్‌ & వాటర్‌ ప్రషన్‌ రెస్టారెంట్‌ 
9 


స్నో వరల్డ్‌ 
10.  జలవిహార్‌ 
11. దస్పల్లా హోటల్‌ 
విశాఖపట్నం 

సెనోరా బీచ్‌ రిసార్ట్‌ 


శ! 

2 షాపింగ్‌ మాల్‌, మల్టీ ప్లెక్స్‌ 

8. కైలాసగిరి దగ్గర రోప్‌వే 

4... శ్రీశైలం దగ్గర రోప్‌వే 

ర్‌. రివర్‌ బేరిజార్ట్స్‌, రాజమండ్రి 

నడుస్తున్న పీపీపీ ప్రాజెక్టులు 

ట్రెడెంట్‌ & ఒబెరాయ్‌ 5 స్టార్‌ హోటల్‌, శిల్పారామ 
మిల్టన్‌ 4 స్టార్‌ హోటల్‌ - నిథిమ్‌ 
బీపార్క్‌ విశాఖ 

షాపింగ్‌ మాల్‌ విత్‌ మల్టిప్లెక్స్‌, విజయవాడ 
హెల్త్‌ స్పా, భీమిలి రోడ్‌, వైజాగ్‌ 

౩ స్టార్‌ & బడ్జెట్‌ హోటల్‌, గాజువాక 

ప్‌ స్టార్‌ "హోటల్‌, శిల్పారామం, తిరుపతి 


9 హా రా ఆఅ ౯ 


0 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


ఎక్కువ అవకాశాలున్న పర్యాటక రంగాలు 


అ ఈ 3౫ త్రా లా పా ల [8 ౯ 


5 [టి 0 [0 00 4 గ గ రై గీ టో ద్ర గై గా ౯ 
మల గి [గ అల ౨౫౦౫ రల జ లి [ఫి గై ౯ 


బర్‌, 


ఎకోటూరిజం 

రూరల్‌ టూరిజం 

పిలిగ్రిమ్‌ టూరిజం 

బుద్ధిస్ట్‌ టూరిజం 

హెరిటేజ్‌ టూరిజం 

మెడికల్‌ టూరిజం 

అడ్వెంచర్‌ టూరిజం 

బీచ్‌ టూరిజం 

రివర్‌ టూరిజం 

ఇకోధీం పార్ములు 

వాటర్‌ స్పోర్ట్సే కాంప్లెక్సులు 
ఫామిలీ ఎంటర్‌ టైన్‌మెంట్‌ సెంటర్‌ 
ఎమ్యూజ్‌మెంట్‌ పార్కులు 
స్పోర్ట్స్‌ & రిక్రియేషన్‌ సెంటర్లు 
హెల్త్‌ స్పాస్‌ & హెల్ట్‌ క్లబ్‌లు 
మల్టీ ప్లెక్సులు 

మెగాషాపింగ్‌ మాల్స్‌ 

క్రాఫ్ట్‌ బజార్లు 

కళా వేదికలు 


కళారామాలు 


స్టార్‌ హోటళ్ళు 
షా బడ్జెట్‌ హోటళ్ళు 


సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌ 
మోటైళ్లు 
హైవే ఎమెనిటీస్‌ 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


26. పారెస్ట్‌ లాడ్జీలు 
లాగ పుడ్‌ కోర్టులు 
వివిధ రకాల పర్యాటక కేంద్రాలు 

పర్యాటక స్థలాలు, కేంద్రాలను కింది విధంగా విభజించవచ్చు. అవి, 
క్ష ప్రకృతి సిద్ధంగా ఏర్పడి ఉన్న సుందరతర ప్రదేశాలు (ఇకోటూరిజం) 
గ! చారిత్రక స్థలాలు, కట్టడాలు, సాంస్కృతిక కేంద్రాలు (హెరిటేజ్‌ & కల్చరల్‌ 

టూరిజం) 
8. యాత్రా స్థలాలు (పిలిగ్రిమేజ్‌ టూరిజం) 
1. ప్రకృతి సిద్ధంగా ఏర్పడి ఉన్న సుందరతర ప్రదేశాలు 

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి ఉన్న సుందరతర దృశ్యాలున్న ప్రదేశాలను 

చూడాలనే తపనతో పర్యటిస్తూ అక్కడి పర్యావరణాన్నీ ప్రకృతి రమణీయతనూ పరిరక్షిస్తూ 
స్థానిక సంప్రదాయాలను గౌరవిస్తూ, స్థానికులకు ఉ 
పయోగకరంగా కొనసాగే పర్యటనాన్ని పర్యావరణహిత పర్యాటకం అంటారు. దీన్నే 
ఇకో-టూరిజం అని కూడా అంటారు. 


ప్రకృతి సిద్ధమైన సుందరతర ప్రదేశాలు కోకొల్లలుగా ఉన్న బెలిజా అనే అమెరికా 
ఖండపు దేశంలో తొలిసారిగా 'ఇకో-టూరిజం) అనే పదాన్ని రూపొందించారు. ప్రకృతి 
రమణీయత ఆధారంగా కొనసాగే ఈ రకమైన పర్యాటకం ఆస్టేలియా, స్పెయిన్‌ దేశాల్లో 
ముందంజెలో ఉంది. సహజసిద్ధంగా రమణీయదృశ్యాలు, జలాశయాలున్న ఇతర దేశాల్లో 
కూడా ఇకో-టూరిజం ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. 

పర్యావరణ హిత పర్యటనాన్ని కొద్దిపాటి వనరులతో అభివృద్ధి పరచే 
వీలున్నందున ఈ రంగం ఎక్కువ మంది పెట్టుబడిదారుల్నీ మనసుకు ఉల్లాసం, ఆనందం 
కలగటం వల్ల అధిక సంఖ్యలో పర్యాటకుల్నీ ఆకర్షిస్తుంది. ఈ రకమైన పర్యాటకంలో 
ప్రధానపాత్రను పోషించే సుందరతర ప్రదేశాలు, ఉద్యానవనాలు, జలపాతాలు, 
సముద్రతీరాలు, దీవులూ, సరస్సులూ, ప్రత్యేకతను సంతరించుకొన్న గుహలూ, లోయలూ, 
అభయారణ్యాలూ, అడవి జంతువుల సంరక్షణలయాలు, హస్త కళాకేంద్రాలు, 

] ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


శిల్పారామాలు, వినోద కార్యక్రమాలు, ఇతర సేవారంగాల్లో పాల్గనేందుకు స్థానికులకు 
అవకాశాలను కల్పిస్తూ రాష్ట్రంలో ఇకో టూరిజాన్నిఅభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభుత్వం వివిధ పథకాలను సిద్ధం చేసింది. 

మన రాష్ట్రంలో ఇకో టూరిజం ఇప్పుడిప్పుడే మొగ్గ తొడుగుతుండగా ప్రకృతి 
పరిరక్షణ పట్ల చక్కటి అవగాహన ఉన్న కేరళ రాష్ట్రంలో ఇకో-టూరిజం బాగా 
ఊపందుకుంది. ఆరాష్ట పర్యాటక శాఖ, అటవీ సంరక్షణలో నిపుణులైన సిబ్బందితో 
1999లో ఇకో టూరిజాన్ని అభివృద్ధి చేయటానికి పూనుకుంది. ప్రజల్లోనూ, 
ఎర్యాటకుల్లోనూ అవగాహన పెంచటానికి ఇకో - టూరిజం క్లబ్బులు, సొసైటీలు 
కూడా అక్కడ ముందుకొస్తున్నాయి. సృష్టికర్త పుట్టినిల్లుగా భావించబడుతున్న కేరళ 
రాష్ట్రంలో చురుగ్గా పనిచేస్తున్న ఇకో-టూరిజం సొసైటీల్లో తెన్నెల ఇకో-టూరిజం 
ప్రమోషన్‌ సొసైటి తన లక్ష్యాలను అధిగమిస్తూ అన్నిటికన్నా ముందు నిలుస్తుంది. 


ఆంధ్రప్రదేశ్‌లో ఇకో-టూరిజం అభివృద్ధికి ప్రపంచ పర్యాటక సంస్థ అనేక 
సూచనలిచ్చింది. వాటిల్లో నాగార్జునసాగర్‌ టైగర్‌ రిజార్జు, కోస్తా తీరంలో ట్రెక్కింగ్‌, 
ఫిషింగ్‌లకూ, ్రీశైలం అభయారణ్యంలోని అడవిజంతువులను చూడటానికి ఏనుగు 
లేక గుర్రపు స్వారీల ఏర్పాటుకూ, ఆదివాసీ తెగలున్న ప్రాంతాల్లో సాంస్కృతికపరమైన 
పర్యటనలను ఏర్పాటు చేయటానికీ, గ్రామీణ ప్య్యూటకాన్ని అభివృద్ధిలో భాగంగా పాడేరు 
ఐటిడిఎ సహకారంతో అరకులోయ వద్ద చేపట్టిన పైలట్‌ ప్రజెక్టు అమలుకూ, సంప్రదాయ 
హస్తకళలకు చేమూతనిచ్చి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు అవార్డుల్ని నెలకొల్పి, 
కళాకారులకు రుణ సహాయాన్ని అందించటంతో పాటు, ప్రయివేటు పెట్టుబడులను 
ఆహ్వానించటానికి సంబంధించిన అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. అంతేకాక స్థానిక 
సంప్రదాయాలూ విలువలనూ కాపాడే ఇకో-టూరిజం అభివృద్ధికి ఒక సమగ్ర ప్రణాళికను 
తయారు చేయవలసిన అవసరాన్ని కూడ ప్రపంచ పర్యాటక సంస్థ నొక్కి చెప్పింది. 

రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ, శ్రీశైలం, వరంగల్‌, నాగార్జునసాగర్‌, 
విశాఖపట్నం, అరకులోయ ప్రాంతాల్లో ఇకో-టూరిజం అభివృద్ధికి వివిధ ప్రాజెక్టుల్ని 
చేపట్టింది. అందులో భాగంగా, వైజాగ్‌బీచ్‌లో వాటర్‌ ఫ్రంట్‌ టూరిజాన్ని ఫ్లోరిడాలోని 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం [1] 


మియామి తరహాలో అభివృద్ధి చేయటానికీ, రిషికొండ, భీమిలి బీచ్‌లను పరిమిత 
సదుపాయాలతో ప్రకృతిసిద్ధంగా ఉన్న అందచందాలను కాపాడుతూ అభివృద్ధి చేయటానికి 
ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు వెయ్యి కిలోమీటర్ల పొడవుగల కోస్తా ఆంధ్ర తీరం 
వెంబడి బారువా, కళింగపట్నం, గంగవరం, మంగినపూడి, మైపాడు, వోడరేవుల వద్ద 
బీచ్‌ రిజార్ట్స్‌ను అభివృద్ది చేసి వారాంతాలను ఉల్లాసవంతంగా గడపటానికి చర్యలు 
తీసుకొంటున్నారు. 

అరకులోయలో టైడాగ్రామం వద్ద ప్రకృతి ఒడిలో చక్కటి గుడిసెలతో నిర్మించిన 
'జంగిల్‌బెల్స్‌' అనే ఎత్నిక్‌ విలేజ్‌లో పల్లె వాతావరణాన్ని కొల్లగొడుతూ స్టానిక వంటలను 
రుచి చూస్తూ అక్కడి వేషభాషలూ, ఆటపాటలతో రూపొందించిన వినోద కార్యక్రమాలను 
అనుభవించే అరుదైన అవకాశాన్ని రాష్ట్ర పర్యాటకాభివృద్ధిసంస్థ కట్చించింది. ప్రకృతి 
ఆరాధకులకూ పక్షుల పరిశోధకులకూ, కొండలూ, గుట్టలూ ఎక్కేటప్పుడు తర్చీదు 
పొందిన ఆదివాసీ టూరిస్ట్‌ గైడ్లు పరిసరాలను విడమర్చి చెప్తుంటే మరో లోకంలో 
విహరించిన జ్ఞాపకాలను వెంట తెచ్చుకోవచ్చు. అరకులోయలో పర్యాటకులకు అన్ని 
వసతులూ గల ఒక విడిది గృహానికి రూపకల్పన జరుగుతుంది. అన్ని అభివృద్ధి పరుల్లోనూ 
స్థానికులు పాల్గనేట్లు చూడటమేకాక, ఆదివాసీల హస్తకళలను ప్రోత్సహించేందుకు 
యాంత్రోపాలజిస్టుల సలహా మేరకు ఒక ఆదివాసీ కళా గ్రామాన్ని కూడ 
రూపొందిస్తున్నారు. 


అరకులోయ తర్వాత ఇకో-టూరిజం అభివృద్ధిలో బొర్రాగుహాలు రెండో స్టానాన్ని 
ఆక్రమిస్తాయి. భూగర్భశాస్త్రవేత్తల సూచనలమేరకు సాహసపరమైన ఎడ్వెంచర్‌టూర్లను 
కూడా బొర్రా గుహల వద్ద ప్రవేశపెట్టడానికి కర్నూలు జిల్లా బెలుంగుహలను పర్యావరణ 
పర్యాటక కేంద్రంగా వృద్ధి చేయటానికీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఇప్పటికే పనులను 
ప్రారంభించింది. 

పర్యావరణ పరంగా అభివృద్ధి చేయగల మరో పర్యాటక కేంద్రం 
నాగార్జునసాగర్‌. ఇక్కడి జలాశయంలో వాటర్‌ స్కీయింగ్‌, సెయిలింగ్‌, విండ్‌ సర్ఫింగ్‌, 
కయాకింగ్‌, ఫిషింగ్‌ లాంటి వాటర్‌ స్పోర్ట్స్‌ను బోటు షికారును ఏర్పాటు చేసి మరింతమంది 


పర్యావరణ పర్యాటకులను ఆకర్షించటానికి కృషి జరుగుతుంది. 
13 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


సముద్రతీరాలూ, జలాశయాల తరువాత హ్యూటకుల్ని ఆకర్షించేవి జలపాతాలు. 
రాష్ట్రంలో చెప్పుకోదగ్గ జలపాతాలు లేకపోయినప్పటికీ చిత్తూరు జిల్లాలో తలకోన, 
కైలాసకోన, ఆకాశగంగ, కపిలతీర్థం, ఆదిలాబాద్‌ జిల్లాలో ఎచ్చెర, కుంతల, గుంటూరు 
జిల్లాలోని ఎత్తిపోతల జలపాతాలు పరిమిత సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. 
ప్రయాణీకుల భద్రతతో పాటు వారు కొద్దిసేపు గడపటానికి సదుపాయాలు కల్పిస్తే ఈ 
కేంద్రాల వద్ద ఇకో-టూరిజం బాగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. 

పర్యావరణ ప్యూటకాన్ని అభివృద్ధి చేయటంలో అరణ్యాలూ, వన్యప్రాణి, పక్షుల 
సంరక్షణాలయాలూ తమవంతు పాత్రను పోషిస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో కవల్‌, 
ప్రాణహిత, పాపికొండ, మంజీర, అవనిగడ్డగుండ్ల బ్రహ్మేశ్వరం, కారింగ, పోచారం, 
శ్రీశైలం, రొళ్ళపాడు, లంక మల్లేశ్వరం, కొల్లేరు, పాకాల, పులికాట్‌, నేలపట్టు, 
ఏటూరునాగారం మొదలైన చోట్లగల వన్యప్రాణి సంరక్షణాలయాల వద్ద సందర్శకులకు 
కనీసవసతి సదుపాయాలను కల్పించి ఇకో-టూరిజం అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం వివిధ 
పథకాలను సిద్ధంచేసి అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టుటైెగర్‌ వరియాగా 
గుర్తింపుపొందిన శ్రీశైలం అభయారణ్యంలో గల గ్రామాలకు రవాణా సౌకర్యాలను 
కల్పించి ఇకో-టూరిజం విల్దర్‌నెస్‌ లాడ్జెస్‌ను ఏర్పాటు చేస్తే పర్యాటకులు ఒకటి, రెండు 
రోజులు బస చేయటానికి కూడా వీలుంటుంది. ఇకో-టూరిజం అభివృద్ధిలో భాగంగా 
బకింగ్‌హామ్‌ కెనాల్‌లో పడవ ప్రయాణాలను ప్రారంభించే వీలుంది. పులికాట్‌, కొల్లేరు, 
సరస్సుల వద్ద బీచ్‌ రిజార్ట్స్‌, వాటర్‌ స్పోర్ట్స్‌తో పాటు ఉద్యానవనాల ఏర్పాటు కొరింగ 
పక్షుల సంరక్షణూలయం వద్ద వెట్‌లాండ్‌ ఇకో-టూరిజం విలేజితోపాటు మలేసియాలోని 
మరంగ్‌తీరం మాదిరి సఫారీ ఏర్పాటు విజయవాడ భవానీ ఐలండ్‌ మీద హెల్త్‌ రిజార్జును 
విజయవాడనుంచి బంటుమిల్లి పచ్చటి పొలాల గుండా మచిలీపట్నం, అక్కణ్ణుంచి 
మంగినపూడి బీచ్‌వరకూ ఉల్లాస భరితమైన పర్యటన కోనసీమలో ఎదుర్లంక, 
అమలాపురం, అంతర్వేది పర్యావరణ యాత్రను ఏర్పాటు, సూళ్ళూరుపేట, 
నాయుడుపేటలనుంచి నేలపట్టు పక్షుల కేంద్రానికి మంచి రవాణా మార్గం ఏర్పాటు 
అలాగే పులికాట్‌ సరస్సు వద్ద మరిన్ని మెరుగైన సదుపాయాలను కల్పిస్తే కోస్తాలో 
ఇకో-టూరిజం కొత్తపుంతలు తొక్కే అవకాశాలున్నాయి. 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 144 


పర్యావరణ హిత పర్యాటకం అభివృద్ధి వల్ల స్థానికులకు ఉపయోగమున్నా 
పర్యావరణానికి పరోక్షంగా కొంత నష్టం జరిగే ప్రమాదం కూడా ఉంది. నీటి వనరుల 
వద్ద జరిగే అభివృద్ధి పనుల వల్ల స్వచ్భమైన నీటిలోకి మురుగు నీరు ప్రవేశించి నీటి 
ప్రాణులకు హానితోపాటు పర్యాటకుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. జనావాసాల 
పెరుగుదల రవాణా రద్దీ వల్ల శబ్ద వాయు కాలుష్యాలు పెరుగుతాయి. భవన నిర్మాణానికి 
పచ్చని చెట్లను నరకటం చక్కటి దిబ్బలను చదును చేయటంవల్ల రక్షిత కట్టడాలూ, 
స్థ్టలాలవద్ద పర్యాటకులు ఎక్కువగా రావటం వల్ల ఒక్కోసారి వాటి ఉనికికే 
'ప్రమాదాలేర్చడతాయి. 


అభివృద్ధి ముసుగులో జరిగే అనర్థాలనుంచి పర్యావరణ పర్యాటకాన్ని 
రక్షించుకోవటానికి ప్రభుత్వం స్వచ్చంద సంస్థలు, స్థానికులు, పెట్టుబడిదారులు 
సంయుక్తంగా కొన్ని చర్యలు తీసుకోవచ్చు. పర్యాటక కేంద్రాలకు అభిలషణీయ సంఖ్యలో 
మాత్రమే పర్యాటకులను అనుమతించటం విచ్చలవిడిగా కట్టడాలను నిర్మించకుండా 
అదుపు చేయటం ప్రకృతికి సరిపడే నిర్మాణాలను చేపట్టడం స్థానిక సంప్రదాయ సంస్క 
తులను పరిరక్షించడం పర్యాటకుల ప్రవర్తన గురించిన కొన్ని కరపత్రాల ముద్రణ 
వ్యర్థ పదార్థాల అదుపు పర్యావరణ పర్యాటక కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకొని 
ఇకో-క్షబ్బులను ఏర్పాటు చేసుకోవటంలాంటి చర్యలు తీసుకొంటే ఈ రంగంలో 
ఆంధ్రప్రదేశ్‌ కేరళ రాష్ట్రానికి సమ ఉజ్జీ అవుతుంది. 


2, చారిత్రక స్థలాలు, కట్టడాలు, సాంస్క లతిక కేంద్రాలు 


జరిగిన చరిత్రతో సంబంధముండి, ఆకాలపు సంవుటనలకు 
సాక్షీభూతాలుగా నేటికీ నిలిచి ఉన్న చారిత్రక స్థలాలు ఆదిమ మానవుని నుంచి 
మద్యయుగాల వరకూ తమ ఉనికిని చాటుతున్న పురాతన స్థలాలైన గుహలు, శిలాయుగపు 
చిత్రకళలుగల కొండ చరియలు, కొత్త రాతియుగపు ఆనవాళ్ళు, బృహత్సిలియుగపు 
సమాదులు, బౌద్ధస్టూపాలు, గుహలు, ఆలయాలు, మధ్యయుగాల నాటి కట్టడాలు 
రెండో కోవకు చెందిన పర్యాటక స్థలాలుగా పేర్మోనవచ్చు. శిలాయుగపు స్థలాలు 
కొండచరియలు, వాటిపై ఆనాటి చిత్ర విన్యాసం ఉన్న స్థలాలు ఇటీవల సందర్శకుల 


15 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


నాకట్టుకొంటున్నాయి. వరంగల్‌ జిల్లాలోని పాండవులగట్టు, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 
సోమశిల, కర్నూలు జిల్లాలోని బొల్లారం, పూడిచర్ల, మొదలైన చోట్ల గల కొండచరియలు 
గుహల గోడలపై ఉన్న మధ్య కొత్త రాతియుగం నాటి చిత్రకళ ఇప్పటికే స్థానిక, విదేశీ 
పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాక కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ సమీపంలోని 
లింగాపూర్‌, పెద్దపల్లి సమీపంలోని కదంబాపూర్‌, వరంగల్‌ జిల్లా తాడ్వాయి సమీపంలోని 
కాటాపూర్‌, ఖమ్మంజిల్లాలోని గలభ, కంచనపల్లిలో ఉన్న వివిదరకాల బృహత్సిలా యుగపు 
సమాధులు పరిశోధకులనేకాక మామూలు పర్యాటకుల్ని సైతం ఆకర్షిస్తున్నాయి. 
హైదరాబాదు నగరంలోని హస్మత్‌ పేట. మౌలాలి వద్ద కూడా ఉన్న ఇటువంటి 
సమాధులున్న స్థలాలను ప్రీహిస్టారిక్‌ పార్కులుగా వృద్ధి చేస్తే స్పెషల్‌ ఇంటరెస్ట్‌ టూరిజం 
ఊపందుకొనే వీలుందని ఈ రంగంలో నిపుణులైన డా.బి. సుబ్రహ్మణ్యం, డా. శివనాగిరెడ్డి 
ఇప్పటికే కొన్ని ప్రణాళికలను సిద్ధంచేశారు. పర్యాటకాభివృద్ధిసంస్థ రాష్ట్ర పురావస్తు 
శాఖల సమన్వయంతో ఇటువంటి కొత్త పథకాలను ఆవిష్కరిస్తే స్థానికులకు ఉపాధితో 
పాటు కొత్త రకం పర్యాటక కేంద్రాలుగా వీటిని తీర్చిదిద్దేవీలుంది. 


తరువాత అధిక సంఖ్యలో విదేశీ పర్యాటకుల్ని ఆకర్షిస్తున్న బౌద్ధస్థలాలు 

ఆంధ్రప్రదేశ్‌లో చాలా ఉన్నా 
1. నాగార్జునకొండ - అమరావతి - ఉండవెల్లి - గుంటుపల్లి, 

సంకారం - తొట్లకొండ - బావికొండ - పావురాళ్ళకొండ - శాలిహుండం 

ఆ రామతీర్థం - దంతపురం సర్యూట్‌లు ప్రధానమైనవి. 

మొదటి సర్మూట్‌ను ఒక ప్యాకేజీటూర్‌గా అందించినప్పుడు పర్యాటకులు 
హైదరాబాదు నుంచి బయలుదేరి 150 కి.మీ. దూరంలోనున్న నాగార్జునసాగర్‌ చేరి 
ఉదయాన్నే బోటులో నాగార్జునకొండ మ్యూజియం సందర్శనతో ప్రారంభమౌతుంది. 
నాగార్జునసాగర్‌ జలాశయం ముంపుకుగురైన ఇక్ష్వాకుల (క్రీ.శ. ౩వ శతాబ్ధి) కాలంనాటి 
బౌద్ధ అవశేషాలను జాగ్రత్తగా పదిలపరచిన మ్యూజియం, పునర్నిర్మించిన స్థూపాలు, 
చైత్యాలు, విహారాలను, తరవాత 9 కిమీ, దూరంలో అనువు అనే ప్రదేశం వద్ద 
పునర్నిర్మించిన స్టేడియం హారీతీ దేవాలయాలను సందర్శించవచ్చు. సాగర్‌లో డ్యాంను 
చూచిన తరవాత ఎపిటూరిజం వారి పున్నమి, విజయవిహార్‌లలో బసచేయవచ్చు. 

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 16 


మరుసటిరోజు మాచర్లవైపున్న ఎత్తిపోతల జలపాతాన్నీ తరువాత గుంటూరులోని బొద్ధశీ 
ఆర్కియోలజికల్‌ మ్యూజియాన్ని చూచి అక్కడి నుంచి అదేరోజు అమరావతీ - 
ధాన్యకటకం చూడవచ్చు. గుంటూరు నుంచి 32 కి.మీ. దూరంలో ఉన్న ఈ ప్రముఖ 
బౌధ్ధ కేంద్రం అశోకుని కాలం నుంచి మధ్యయుగాలవరకూ ప్రాముఖ్యతను 
సంతరించుకొంది. ధాన్యకటకనగర కోటను, అమరాలతీ స్టూపాన్నీ మ్యూజియాన్ని 
చూచిరాత్రికి అక్కడి ఎపి టూరిజం వారి “ధరణి గెస్ట్‌హౌస్‌లో బసచెయ్యవచ్చు. 


తరువాతి రోజు అమరావతి నుంచి వైకుంఠపురం మీదుగా ఉండవెల్లి 
గుహాలయాలను సందర్శించవచ్చు. నాలుగంతస్తులతో ఉన్న ఈ గుహాలయాలు క్రీ.శ 
శీర్‌ శతాబ్దాల్లో బౌద్ధ భిక్షువుల వస్సవాసం కోసం తొలచబడినేటికి అనేక మంది 
సందర్శకులనాకర్షిస్తున్నాయి. ఉండవెల్లి నుంచి విజయవాడ మీదుగా ఏలూరు, అక్కణ్డుంచి 
20 కి.మీ. దూరంలో ఉన్న గుంటుపల్లి బౌద్ధగుహాలయాలను చూడవచ్చు. క్రీ.పూ. ౩- 
4 శతాబ్ధాల మధ్యకాలంలో బౌద్ధకేంద్రంగా విలసిల్లిన గుంటుపల్లి గుహలు, అక్కడి 
స్థూప, చైత్య శిలా మంటపాలు బౌద్ధ వాస్తు శిల్పానికి ప్రతీకలు, గుంటుపల్లి నుంచి 
రాజమండ్రికి, గానీ విజయవాడకు గానీ తిరిగివచ్చి బసచెయ్యవచ్చు. 


రెండవ బౌద్ధ సర్య్యూట్‌లోని బౌద్ధస్టలాలను విశాఖపట్నం కేంద్రంగా 
సందర్శించటం వీలుగా ఉంటుంది. విశాఖపట్నంలో సాగరతీరంలో ఉన్న పున్నమి. 
రిషికొండలో ఉన్న విశ్రాంతి గృహాల్లో దిగి అక్కడికి 35 కి.మీ దూరంలో ఉన్న సంకారం 
(సంఘారామం) లో బౌద్ధస్తూపాలను గుహాలయాలను కొండను తొలచి మలిచారు. 
క్రీ.శ.5-8 శతాబ్దాల మధ్యకాలానికి చెందిన ఈ బౌద్ధస్థలం వద్ద వజ్రయాన బౌద్దానికి 
సంబంధించిన బుద్ధుని ప్రతిమలు, హారీతీశిల్చ్పం, తోరణం, సందర్శకులనెంతగానో 
ఆకర్షిస్తాయి. సంకారం చూచిన తరువాత విశాఖపట్నం చేరుకొని అక్కడికి 15 కి.మీ 
దూరంలోనున్న బావికొండ బౌద్దారామాన్ని చూడొచ్చు. ఇక్కడున్న మహాస్టూపం నుంచి 
బుద్దుని అస్థికలు అస్థికలుంచిన బంగారు, వెండి, రాతి ధాతుపేటికలు ఇటీవలే వెలుగు 
చూశాయి. క్రీ.పూ. 3వ శతాబ్దికి చెందిన ఈ ధాతువుల వార్త తెలిసిన వెంటనే తైవాన్‌, 
జపాన్‌, చైనా, శ్రీలంక దేశాల బౌద్ధ భిక్షువులు అధిక సంఖ్యలో సందర్శించారు. ఇక్కడ 


17 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


ఇంకా ఇటుకలతో నిర్మించిన విహారాలు, చైత్యాలు, శిలామంటప శిథిలాలు బౌద్ధవాస్తును 
ప్రతిబింబిస్తున్నాయి. 

బావికొందకు 8 కి.మీ దూరంలోనున్న మరో బౌద్ధక్షేత్రం తొట్లకొండ. విశాఖ- 
భీమ్హీబీచ్‌ రోద్దుమీద మంగమారిపేట వద్దగల చిన్నపాటి కొండమీద మహావైత్యం, 
స్థూపాలు, చైత్యాలు, విహారాలు, శిలామండపం ఉన్న ఆరామం వద్ద నీటిని నిల్వ 
చేసుకోవటానికి బౌద్భులు దాదాపు 10 తొట్లను కొందమీద మలచటం వల్ల ఈ 
బౌద్ధక్షేత్రానికి తొట్లకొండ అనే పేరు వచ్చింది. కొండపై వరకూ రోడ్డు సౌకర్యమున్న 
ఈ స్థలాన్నీ విదేశీయులేకాక విశాఖవాసులు కూడ అధిక సంఖ్యలోనే సందర్శిస్తుంటారు. 
క్రీ.పూ.3 - క్రీ.శ. 2వ శతాబ్దాలకు చెందిన బావికొండ తొట్లకొండ బౌద్ధస్థలాల తవ్వకాల్లో 
శాతవాహనుల నాణేలతో పాటు రోమను నాణేలు బౌద్ధభిక్షువులు వాడిన మట్టిపాత్రలు 
రాతి తలగడలు మందులు నూరుకొనే రాళ్ళు, బౌద్ధశిల్పాలు కూడ లభించాయి. 


తొట్లకొండ చూచింతర్వాత అక్కడినుంచి 10 కి.మీ తీరం వెంబడే ఆహ్ల్హాదకర 
ప్రయాణంతో భీమునిపట్నంలోని పావురాళ్ళ కొండ బౌద్ధస్థావరాన్ని చూడొచ్చు. క్రీ.పూ. 
2 క్రీ.శ. 2 వ శతాబ్దాలకు చెందిన ఈ స్థలంలో బౌద్ధస్తూప, చైత్య, ఆరామ, విహాదాల 
శిధిలాలు, నీటిని నిల్వచేసుకొనే 16 తొట్లు ప్రకృతి రమణీయతా సందర్శకులకు కనుల 
పండుగ చేస్తాయి. 


పావురాళ్లకొండ తర్వాత శీకాకుళం చేరి అక్కణ్లుంచి దాదాపు 25 కి.మీ. 
దూరంలో నున్న శాలిహుండం అనే బౌద్ధక్షేత్రాన్ని చూడొచ్చు. వంశధారానదికి 
కుడివైపునున్న పెద్ద కొండమీద నిర్మించిన స్టూప,చైత్యఆరామాలు ఆనాటి స్థల ఎంపిక 
పద్ధతిని తెలియజేస్తున్నాయి. స్థానికంగా ఉన్న మ్యూజియంలో వజయాన బౌద్దానికి 
చెందిన శిల్పాలున్నాయి. క్రీ.పూ. 3 - క్రీ.పూ. 10 శతాబ్దాలకు చెందిన ఈ స్థలంలో 
దాదాపు 100సంవత్సరాల క్రితం బౌద్ధధాతువులు లభించాయి. 


శాలిహుండం నుంచి శ్రీకాకుళం నుంచి రామతీర్థం చూచి ఆముదాల వలస 

మీదుగా బుద్దుని దంతధాతువును నిక్షిప్తంచేసిన దంతపురాన్ని చూడొచ్చు. దాదాపు 

1000 ఎకరాల స్సలం చుట్టూ పెద్ద మట్టికోటతో ఉన్న ఈ స్థలంలో ఇటీవల జరిపిన 
[లో [ఈ ట్‌ ట్‌ థి 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 13 


తవ్వకాల్లో క్రీ.పూ. 4 క్రీ.శ. 2 శతాబ్దాలకు చెందిన ఇటుక స్టూపాలు, ఇతర వస్తువులు 
బయల్పడ్డాయి. దంతపురం సందర్శనతో రెందవ బౌద్ధ సర్యూూట్‌ పూర్తవుతుంది. 


ఇంకా చూడాల్సిన బౌద్ధక్షేత్రాల్లో ప్రకాశం జిల్లాలోని చంధవరం, ఖమ్మం 
జిల్లాలోని నేలకొండపల్లి మెదక్‌ జిల్లాలోని కొండాపూర్‌, కరీంనగర్‌ జిల్లాలోని ధూళికట్ట, 
కడప జిల్లాలోని నందలూరు ముఖ్యమైనవిగా పేర్కొనవచ్చు. ఇతర చారిత్రక కట్టడాల్లో 
చాళుక్యవాస్తును ప్రతిబింబించే అలంపూరు. మహానంది, కడమర కాలువ దేవాలయాలు, 
కాకతీయ వాస్తు శిల్బ్చ కళ ఉట్టిపడే వరంగల్‌లోని వేయిస్థంబాల గుడి, కోటలోని 
శంభుని గుడి, పాలంపేటలోని రామప్ప దేవాలయం, ఘనపూర్‌లోని మూకగుళ్ళు 
క్రీ.శ. 12-14 శతాబ్దాల నాటి ఆలయ వాస్తు విన్యాసం, శిల్చ కళావైభవానికి దర్చణం 
పడుతూ సందర్శకల నాకర్పిస్తున్నాయి. ఉత్తర కోస్తా తీరం వెంబడి విలసిల్లిన మరో 
వాస్తుశిల్చ శైలి తూర్పుగాంగులది. శ్రీకాకుళం జిల్లాలోని ముఖలింగం. జయతి, 
నారాయణపురం. విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం ఆలయాలు నిర్మానరీతిలోనూ 
శిల్పాల అలంకరణలోనూ వైవిధ్యం కలిగి పర్యాటకులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. 


మధ్యాంధ్రదేశంలో పంచారామాలుగా పేరుగాంచిన అమరావతి, చేబ్రోలు, 
పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట దేవాలయాలు విజయవాడ కనకదుర్ధాలయం, 
తూర్పుచాళుక్యుల వాస్తు శిల్పాన్ని ప్రకటిస్తూభక్తులతో పాటు పర్యాగకుల్నీ ఆకర్షిస్తున్నాయి. 

కాకతీయుల తరవాత ఆంధ్రదేశంలో ఎక్కువ ప్రాంతాన్ని ఏలిన విజయనగర 
రాజుల కాలంలో విశాలమైన, ఉన్నతమైన అనేక ఆలయాలు రూపుదిద్దుకొన్నాయి. 
వాటిలో తిరుపతి, తిరుమల, నారాయణవనం, నాగలాపురం, శ్రీకాళహస్తి ఉదయగిరి, 
గండికోట, నెల్లూరు, మార్మాపురం, శ్రీశైలం, మంగళగిరి మొదలైన ప్రదేశాలు 
ముఖ్యమైనవి. శిల్పులు కళానైపుణ్యానికీ వాస్తు కళా పరాకాష్టకు ప్రతీకలైన ఈ ఆలయాలు 
యాత్రాస్థలాలుగానే కాక పరిశోధకులు, విద్యార్థులు, విదేశీ పర్యాటకులను విపరీగంగా 
ఆకట్టుకొంటున్నాయి. 

సంస్థానాల కాలంలో నిర్మింపబడిన జటప్రోలు, దోమకొండ,గద్వాల, 
వెంకటగిరి, రాచకొండ, కార్వేటినగరం, ప్రాగటూరు, సూగూరు, మొదలైన చోట్ల 


న అక్కడున్న రాజప్రాసాదాల శిధిలాలు పర్యాటకులక్రర్థుద్దుక్షైణిప్రట్రాట్లైం 


చారిత్రక కట్టడాల్లో ఆలయాలతో పాటు ఆనాటి శౌర్య పరాక్రమాలకు 
మౌనసాక్షులుగానున్న కోటలు కూదా చేరి ఉన్నాయి. వాటిలో కళ్యాణీ చాళుక్యుల 
కాలంనాటి భువనగిరి కోట, కాకతీయుల కాలంనాటి వరంగల్లు కోట, ఉర్హుగొండ 
కోటలు రెడ్ది రాజుల కొండపల్లి, కొండవీడు కోటలు వెలమరాజుల రాచకొండ, 
దేవరకొండ, దుర్గాలు విజయనగర రాజుల ఉదయగిరి, పెనుగొండ, చంద్రగిరి, 
గండికోటలు, కుతుబ్‌షాహీల కాలపు గోల్మండ కోయిల్‌ కొందకోటలను కొద్దిపాటి 
నిధుల ఖర్చుతో బాగుచేస్తే సందర్శకుల దృష్టి నాకర్షించే వీలుంది. 


సంస్థానాధీశుల కోటల్లో గద్వాల, నిజాంకొండకోట, నూజివీడు, చల్లపల్లి, 
ముక్త్యాల, వెంకటగిరి, కార్వేటినగరం, ప్రాగటూరు, మునగాల మొదలైన కోటలు ఆనాటి 
వాస్తుకళకు అద్దంపడుతూ కొద్దిపాటి సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఇంతేకాక ముస్లిం 
వాస్తుకు ప్రతిబింబాలైన హైదరాబాదులోని కుతుబ్‌షాహి సమాధులు, మక్కామసీదు, 
చార్మినార్‌, ఇతర ప్రాసాధాలు క్రైస్తవ కట్టడాల్లో మెదక్‌చర్చ్‌, భీమ్లిలోని డచ్‌వారి సమాధులు 
సందర్శకులను ఆకర్షించటంలో పోటీ పడుతున్నాయి. 


పర్యాటక ఆకర్షణగా సాంస్కృతిక కేంద్రాలు 


గత చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళను ప్రదర్శించే మ్యూజియాలు, అధ్యయన 
కేంద్రాలు, కొందరు వ్యక్తుల నివాస గృహాలు, విద్యాలయాలు సాంస్కృతిక కేంద్రాల 
కోవకు చెందుతాయి. మ్యూజియాల్లో పురావస్తు మ్యూజియాలు, సాంస్కృతిక వస్తు 
సముదాయాలనుంచిన మ్యూజియాలు (ట్రైబల్‌ ఫోక్‌లోర్‌ మ్యూజియాలు), ఇంకా వ్యక్తిగత 
సంరక్షణలో వున్న మ్యూజియాలుకూడా పురావస్తు మ్యూజియాల్లో హైదరాబాద్‌ పబ్లిక్‌ 
గార్డెన్‌లోని స్టేట్‌ మ్యూజియం, సాలార్‌జంగ్‌ మ్యూజియం, బిర్లా పురావస్తు మ్యూజియం, 
జగదీష్‌ మిట్టల్‌ మ్యూజియం, సూర్యా ఆర్ట్‌ గ్యాలరీ, లక్షణ ఆర్ట్‌ గ్యాలరీ, జిల్లాలలోని 
పురావస్తు మ్యూజియాలు, అరకులోయలోని ట్రైబల్‌ హెరిటేజ్‌ మ్యూజియం, తిరుపతిలోని 
ఆలయ వాస్తుకళల మ్యూజియం, హైదరాబాదులోని మలి. రెడ్ది మ్యూజియం, విశాఖ 
పట్నంలోని నేవల్‌ మ్యూజియం సందర్శకులనుఎంతగానో ఆకర్షిస్తున్నాయి. 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 20 


అదిలాబాద్‌లో రవీంద్రశర్మ నిర్వహిస్తున్న కళాశ్రమ్‌ అనే వ్యక్తిగత మ్యూజియం 
ప్రభుత్వేతర సంగ్రహాలయాల్లో అతిముఖ్యమైన ప్రత్యేకత గలదని చెప్పవచ్చు. గోండులు, 
ఇతర వృత్తి కులాలవారి పనిముట్లు, ఉత్పత్తులు, ఇతరకళాత్మక శిల్పాలు, ఆదివాసీ 
తెగల వాద్య పరికరాలు అధికసంఖ్యలో సేకరించి పర్యాటకులకు వివరించటంలో శర్మ 
తీసుకునే శ్రద్ధ పేర్కొనదగింది. 
8. యాత్రా స్థలాలు 

మన దేశం చారిత్రక తొలియుగం నుంచే యాత్ర, తీర్ధస్థలాలకు ప్రసిద్ధి 
ఆంధ్రప్రదేశ్‌కూడా. ఈ విషయంలో ముందు వరుసలోనే ఉంది. యాత్రాస్థలాలు 
రానురానూ హ్యూటక కేంద్రాలుగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రముఖ యాత్రాల 
స్థలాల్లో అలంపూర్‌, మహానంది, మంత్రాలయం, శ్రీశైలం, త్రిపురాంతకం, తిరుపతి, 
అహోబిలం, కాళహస్తి, అలమేలుమంగా పురం, నెల్లూరు రంగనాయకాలయం, 
కోటప్పకొండ, మంగళగిరి, అమరావతి, విజయవాడ(దుర్లా మళ్లేశ్వరాలయం,), మోపిదేవి, 
భద్రాచలం, సింహాచలం, ఏడుపాయలు, మేడారం, కొమరవెల్లి, అయినవోలు, కాళేశ్వరం, 
వేములవాడ, బాసర విశేషంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. సంబంధిత కేంద్రాలవద్ద 





అలంపూర్‌ దేవాలయం 
21 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 





సింహాచలం దేవాలయం 


స్లైన సమాచారాన్నందించే సిబ్బంది, ప్రచార సామాగ్రి, వీడియో టేపులను అందుబాటులో 
ఉంచితే మరింతగా యాత్రా స్థలాలు పర్యాటక కేంద్రాలుగా రూపుదిద్దుకునే వీలుంది. 


జైన దేవాలయాలు 


రాష్ట్రంలోని యాత్రా స్థలాల్లో కొలనుపాక, కంబూరుల్లో వున్న చారిత్రక జైన 
దేవాలయాలను పేర్కొనాలి. రాష్ట్రంలో స్థిరపడిన జైనులు,వివిధ రాష్ట్రాలనుంచి వచ్చే 
జైనులు నల్గొండ జిల్లా ఆలేరు సమీపంలోని కొలనుపాక (కుల్‌పాక్‌) జైనక్షేతం మౌంట్‌ 
అబూ తరువాత రెండో స్థానాన్ని ఆక్రమించింది. క్రీ.శ. 10వ శతాబ్దికి చెందిన ఈ 
ఆలయాన్ని ఇటీవలే రాజస్థాన్‌ రాయిలో చక్కటి వాస్తుశిల్పంలో పునర్నిర్మించడమైంది. 
24 తీర్థంకరుల విగ్రహాలున్న ఈ ఆలయంలో జేడ్‌ విగ్రహం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. 
ఆలయ నిర్వహణలోనే ఉన్న వసతి సదుపాయాలు పర్యాటకులకు ఎంతగానో ఉ 
పయోగపడుతున్నాయి. 18 కులాలకు 18 మఠాలు, ఆలయాలు వున్న కొలనుపాక 
శైవ, వైష్ణవ ఆలయాలకు కూడా నిలయం కావటాన ప్రతిరోజూ కనీసం వెయ్యిమంది 
పర్యటిస్తుంటారు. అలాగే అనంతపురం జిల్లా కంబదూరులో కల్యాణీ చాళుక్యులు 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 22 





జైన దేవాలయం, కొలనుపాక 


నిర్మించిన చక్కటి జైన దేవాలయం, అదేజిల్లా గుత్తికి సమీపంలోని కొనకండ్ల జైన 
క్షేత్రాన్ని హైదరాబాదులోని చైతన్యపురిలో వున్న జైన దేవాలయం, గుంటూరు, విజయవాడ 
రోద్దుమీద నంబూరు వద్ద గల జైనదేవాలయాలు రాష్ట్రం నుంచి, వెలుపల నుంచి 
అధిక సంఖ్యలో జైన మతస్థులను ఆకర్షిస్తున్నాయి. 


పండుగలు, జాతరలు 


ప్రత్యేకతను సంతరించుకున్న కొన్ని పండుగలు, జాతర్లు దేశీ, విదేశీ 
పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. తెలంగాణా ప్రాంతంలోనే విశేషంగా 
జరుపుకొనే బోనాలు, బతుకమ్మ, సమ్మక్క - సారక్క జాతర, ఏడుపాయల, అయినవోలు, 
కొమరవెళ్ళి జాతరలు ఆయా సందర్భాల్లో జరిగే సాంస్కృతిక ప్రదర్శనలు జనాన్ని 
ఆకట్లుకొంటాయి. తిరుపతిలోని గంగజాతర చాలా వేడుగ్గా జరుగుతుంది. 


సంస్కృతి, సంప్రదాయాలు 
ప్రాంతీయ లేక ప్రాదేశిక సంస్క బ్రతిలో భాగాలైన నృత్యం, సంగీతం, ఆట, 
పాటలు కూడా పర్యాటకులకు వినోదాన్ని కలిగిస్తాయి. పర్యాటక కేంద్రాలను చూసిన 
తరువాత అక్కడి రుచులను ఆస్వాదిస్తూ సాయంత్రపు వేళల్లో వీటిని తిలకించే వీలుంది. 
23 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 





సమ్మక్క - సారక్క జాతర, మేదారం 


సంప్రదాయ నృత్యాల్లో కూచిపూడి, భరటనాట్యాలు, ఆదివాసీల నృత్యాల్లో గోండుల 
గుసాడీ, సవరల ధింసా విలక్షణ రీతిలో స్థానిక వాద్య పరికరాల సమ్మేళనంతో సాగుతూ 
పర్యాటకులను కూడా కదం కలిపి, వంత పాడేట్లు చేస్తాయి. అలాగే, ఆయా ప్రాంతాల్లో 
జనాదరణ పొందిన మార్గ, దేశీ సంగీతం కూడా ప్యూటకులకు చక్కటి అనుభూతుల్ని 
మిగుల్చుతాయనటంలో సందేహం లేదు. 


హస్తకళల కేంద్రాలు 


ఆంధ్రప్రదేశ్‌లో చారిత్రక ప్రదేశాలు, కట్టడాలతో పాటు తరతరాలుగా కొనసాగుతున్న 
హస్తకళాకృతుల ఉత్పత్తి కేంద్రాలు హ్యూటకులను ఆకర్షిస్తూ వారికి పర్యటనల జ్ఞాపకాలను 
మిగిల్చే సావనీర్లను అందిస్తున్నాయి. రాతి శిల్పాలు, కంచు, ఇత్తడి బొమ్మలు, బిద్రీపాత్రలు, 
కొయ్య బొమ్మలు, వర్ణచిత్రాలు, తివాచీలు,మొదలైనవి సావనీర్లుగా ఉపయోగపడతాయి. 
తిరుపతి, తిరుచానూరు,దుర్గి, అళ్ళగడ్డ, హైదరాబాద్‌ల్లో వివిధ రకాలరాళ్ళపై శిల్పాలు, 
గార్డెన్‌ బొమ్మలు తయారౌతున్నాయి. శిల్పులకు పని దొరకటమే కాక ప్రాంతీయ శిల్చ్పకళను 
కొనసాగించటానికి పర్యాటకులు వీటిని ఆదరించాల్సిన అవసరముంది. అలాగే తిరుపతి 
- తిరుచానూరుల్లో మాత్రమే మైనపు బొమ్మలు చేసి, కంచు విగ్రహాలుగా పోతపోసే 
కళాకారులున్నారు. ఇత్తడిరేకులతో మెమొంటోలు, వాహనాలు, ఇతర అలంకరణ 
వస్తువులు పెంబర్తి రంగశాయి పేటల్లో తయారుచేస్తున్నారు. 


బీదరులో దొరికే ఒక రకం మట్టితో చేసే బిద్రీ పాత్రలు, తెల్లలోహపు బొమ్మలు, 


హైదరాబాద్‌లో దొరుకుతున్నాయి. ఇక వివిధరకాల కొయ్యలతో కళాకృతులను సృష్టించే 
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 24 


కేంద్రాలు కాళహస్తి కొండపల్లి, ఏటికొప్పాక, బుడితి, నిర్మల్‌ వద్ద ఉన్నాయి. మచిలీపట్నం, 
కాళహస్తి వద్ద కళంకారీ వస్త్రాలు, వరంగల్లులో తివాచీల ఉత్పత్తి కేంద్రాలున్నాయి. 
విదేశీ పర్యాటకులు, ఎన్నారైలు ఈ కళాకృతులను సొంతం చేసుకోవటానికి పోటీ 
పడుతుంటారు. 


సౌండ్‌ అండ్‌ లైట్‌ (రూపవాణి) షోలు 


చారిత్రక స్థలాలు, కట్టడాల వద్ద వాటితో పెనవేసుకుపోయిన కథలు, గాధలు, 
చారిత్రక, సాంస్కృతిక సంఘటనలను ఆకాలపు వేషభాషలతో, ఆట, పాటలతో 
ప్రదర్శించటానికి తద్వారా మరింత మంది పర్యాటకుల నాకర్షించటం టూరిజంలో 
ఇటీవలి పరిణామం. హైదరాబాద్‌లోని గోల్కొండకోట, వరంగల్‌లోని వేయిస్తంభాల 
గుడి, చంద్రగిరి రాజమహల్‌ వద్ద రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ, చరిత్రకారులు, ఇతర 
నిపుణులతో కూర్చిన సౌండ్‌ అండ్‌ లైట్‌ షోలు ప్రజాదరణ పొందాయి. 
కొండపల్లి, కొండవీడుకోటల వద్ద కూడా రూపవాణి కార్యక్రమాల రూపకల్పన 
జరుగుతోంది. 





సౌండ్‌ అంద్‌ లైట్‌ (రూపవాణి) షోలు, గోల్కొండ కోట 


25 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


పర్యాటక సమాచార కేంద్రాలు, ప్రచార సామాగ్రి 


పుష్కలంగా పర్యాటక వనరులున్న ఆంధ్రప్రదేశ్‌లో ఆశించిన స్థాయిలో వివిధ 
పర్యాటక కేంద్రాలపై చక్కటి వివరణనిచ్చి యాత్రలను ప్రోత్సహించే యంత్రాంగం 
బలీయంగా లేనిమాట నిజం. ఉన్నకొద్దిపాటి ఆర్ధిక వనరులతో వరంగల్‌్స్‌ విశాఖ, 
తిరుపతి, విజయవాడ, నాగార్జునసాగర్‌, న్యూఢిల్లీ, చెన్నైలో రీజినల్‌ టూరిస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ 
బ్యూరోలు టూరిస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్ల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. న్యూఢిల్లీలోని 
ఏపీభవన్‌లో తప్పమిగతా చోట్ల సరైన సమాచార సాహిత్యం అందుబాటులో ఉండటం 
లేదు. టూరిస్ట్‌ సమాచార కేంద్రాలు లేనిచోట జిల్లా ప్రజా సంబంధాల అధికారులే 
టూరిజంపై వివరాలను అందిస్తున్నారు. టూరిజం ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్లు, టూరిజంపై 
శాస్త్రీయ దృక్ళధం కలిగినవాళ్ళి ఆరంగంలో ఎప్పటికప్పుడు జరుగుతున్న మార్పులను 
తెలుసుకుంటూ తాజా సమాచారాన్ని అందించాలి. తెలుగువారు ఎక్కువగా వున్న వివిధ 
రాష్ట్రాల్లో, దేశాల్లో కూడా సమాచార కేంద్రాలను తెరవాల్సిన అవసరముంది. 


ఇక చారిత్రక స్థలాలు, కట్టడాలు, సుందరతర ప్రదేశాలపై పలురంగుల బ్రోచరు, 
ఫోల్డర్లు,మినీమ్యాప్‌లు, అన్ని వివరాలు ఉన్న ప్యాకెట్‌ బుక్స్‌ జన సమ్మర్ధముండే చోట 
పెద్ద పెద్ద పోస్టర్లను తయారుచేసి కొంత ఉచితంగానూ, మరికొంత ధరకు అందిస్తే 
చక్కటి అవగాహనతో పర్యాటకులే తమ తమ టూర్లను నిర్వహించుకొంటారు. ప్రచార 
సామాగ్రితయారీలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో కెల్లా ముందుందని ఏపీ టూరిజం డైరెక్టర్‌ 
తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ బీకన్స్‌ అన్ని వివరాలూ వున్న బుక్‌లెట్‌, పాకేజీ టూర్ల వివరాలు, 
విజయవాడ, నాగార్జున సాగర్‌, అరకు, విశాఖ, తిరుపతి, వరంగల్‌ కేంద్రాలపై ఇప్పటికే 
మల్టీకలర్‌ బ్రోచర్లను ఏపీ టూరిస్టు మ్యాప్‌లూ పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. 
ఇంగ్లీషుతో పాటు తెలుగులో కూడా ప్రాంతీయ పర్యాటక స్థలాలపై టబ్రోచర్లను 
అందుబాటులోకి తెస్తే సప్టైనబుల్‌ టూరిజం మనరాష్ట్రంలో నిరూపితమౌతుంది. 


రవాణా సౌకర్యాలు 
ఏ ప్రాంతంలోనైనా ప్య్యూటక కేంద్రాల అభివృద్ధి వాటిని కలిపే రవాణా మార్గాల 
నిర్వహణ, రవాణా వాహనాలు, సౌకర్యాల పైన ఆధారపడి ఉంటుంది. ఈరంగంలో 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 26 


ఏపీ టూరిజం, రైల్వేలు, ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్‌ ఏజన్సీల పై ఆధారపడినా 
సొంతవనరులను కూడా సమకూర్చుకోగలిగింది. కాలం చెల్లిన బస్సుల స్థానే, ఆధునిక 
సౌకర్యాలున్న ఆకర్షణీయమైన కొత్త హైటెక్‌ బస్సులను ఇటీవలే సంస్థ కొనుగోలు చేసింది. 
హైదరాబాద్‌, తిరుపతి, విశాఖపట్నాల్లో సంస్థ తనసొంత రవాణా యూనిట్లను 
ఏర్పరచుకొని పర్యాటకులకు సంతృప్తికరమైన ప్రయాణాలను ఏర్పాటు చేస్తోంది. అలాగే 
నీటివనరులను పర్యాటకులకు ఉపయోగించే చోట్ల సరిపడినన్ని అధునాతన బోట్లను 
సమకూర్చుకొంది. ఇటీవలే విలాసవంతమైన ఆహ్ల్హాదకరమైన పడవ ప్రయాణానికి హుస్సేన్‌ 
సాగర్‌లో “'భగీరధి అనే ఒక బోట్‌ కమ్‌ రెస్టారెంట్‌ను ప్రవేశపెట్టింది. 

పర్యాటకులకు వసతి సౌకర్యాలు 

పర్యాటకులు గమ్యాలను చేరినతర్వాత సౌకర్యవంతమైన వసతిని కోరుకొంటారు. సరైన 
అవసరాలు తీర్చే వసతి సదుపాయాలున్న పర్యాటక కేంద్రాలు సత్వరం అభివృద్ధి 
చెందాయి. నిజానికి దేశీ, విదేశీ పర్యాటకుల సంఖ్యకు సరిపడా వసతిని ప్రభుత్వం 
కానీ, ప్రయివేటు సంస్థలు కానీ సమకూర్చలేకపోతున్నాయి. అయినా ఉన్నంతలో 
మెరుగుగా ఏపీ టూరిజంతన క్లెయింట్లకు మరీ విలాసవంతంగా కాకపోయినా ఒక 
మాదిరి వసతిని అందిస్తోంది. గండిపేట వద్ద,సాగర్‌మహల్‌, షామీర్‌పేట వద్ద లేక్‌ 
రిసార్ట్‌, సికింద్రాబాద్‌లో యాత్రీనివాస్‌, నాగార్జునసాగర్‌ వద్ద విజయవిహార్‌, ప్రాజెక్టు 
గెస్ట్‌హౌస్‌, తిరుపతిలో హిల్‌ వ్యూ గెస్ట్‌హౌస్‌, యాత్రీనివాస్‌, మంత్రాలయం, హార్సిలీ 
హిల్స్‌లోని టూరిస్ట్‌ రెస్ట్‌హౌస్‌, విజయవాడ వద్ద కృష్ణవేణీ మోటెల్‌, వరంగల్‌లోని పున్నమి, 
విశాఖ బీచ్‌లో యాత్రీనివాస్‌, రిషికొండ వద్ద టూరిస్ట్‌ గెస్ట్‌హౌస్‌, రామప్పగుడి దగ్గర 
కాటేజస్‌లు అందుబాటులో వున్నాయి. సికింద్రాబాద్‌లోని యాత్రీనివాస్‌, టాంక్‌బండ్‌ 
రోడ్‌లోని సెంట్రల్‌ రిజర్వేషన్‌ ఆఫీసు నుంచి ముందుగా వసతిని రిజర్వ్‌చేసుకొనవచ్చు. 
ఆధునిక సౌకర్యాలతో తక్షణ సేవల నందుబాటులో ఉంచితే రాష్ట్రంలో టూరిజం విస్తరించే 
అవకాశముంది. ఇంకా ఏలూరు, దిండి, పుత్తూరు, జడ్చర్ల, సంగారెడ్డి, కామారెడ్డి, 
ఒంగోలు దగ్గర వేసైడ్‌ ఎమినిటీస్‌కు చర్యలు తీసుకొంటున్నారు. స్థానిక వంటలతో 
పాటు ఫాస్ట్‌ ఫుడ్‌ను కూడా అందిస్తే అన్ని రకాల టూరిస్ట్‌లను సంతృప్తి పరచవచ్చు. 


27 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 





28 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


ప్యాకేజీ టూర్లు 


ప్‌పీ పర్యాటకాభివృద్ధి సంస్థ హైదరాబాద్‌ నగరంలోనూ, హైదరాబాద్‌ నుంచి 
ఇతర (ప్రాంతాలకూ వివిధ రకాల టూర్లను నిర్వపొస్తోంది 
సికిందరాబాద్‌లోనియాత్రీనివాస్‌, టాంక్‌బండ్‌ రోడ్‌లోని సెంట్రల్‌ రిజర్వేషన్‌ 
కార్యాలయాల నుంచి పర్యాటకులు సంబంధిత టూరు టిక్కెట్లను ముందుగానే రిజర్స్‌ 
చేసుకోవచ్చు. టూర్లన్నీ సికింద్రాబాద్‌ యాత్రీనివాస్‌ నుంచి, నాంపల్లి గగన్‌ విహార్‌ 
నుంచి ప్రారంభమౌతాయి. హైదరాబాద్‌ నగరంలోఉదయం 8&.00 గం॥లకు బయలుదేరి 
సాయంత్రం 5.15 గం॥లకు తిరిగొచ్చే మొదటి టూరులో బిర్లామందిర్‌, కుతుబ్‌షాహీ 
టూంబ్స్‌, గోల్కొండకోట, గండిపేట చెరువు, చార్మినార్‌, మక్కామసీదు, సాలార్‌జంగ్‌ 
మ్యూజియం, జూపార్క్‌ లుంబినీ పార్కు బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్‌ను సందర్శించవచ్చు. 


ఉదయం 8. 15కు బయలుదేరి సాయంత్రం ర. 15 కు తిరిగివచ్చే టూర్‌లో 
గన్‌ఫౌండ్రి, పైగా టూంబ్బ్‌, మలక్‌పేటలోని అస్మాక్‌గడ్‌ప్యాలెస్‌, సాలార్‌జంగ్‌ 
మ్యూజియం, చార్మినార్‌, మక్కామసీదు, ఏపీ స్టేట్‌ మ్యూజియం, ఎన్టీఆర్‌ గార్డెన్స్‌, 
లుంబినీ పార్క్‌లను సందర్శించవచ్చు. 


ఉదయం 8.00 గం॥లకు బయలుదేరి మధ్యాహ్నం 2.00 గం॥లకు తిరిగి 
వచ్చే మూడో టూర్‌లో బుద్ధపూర్ణిమ, లుంబినీ పార్క్‌ జూపార్క్‌ గోల్కొందకోట ఉ 
న్నాయి. మధ్యాహ్నం 2.15 గం॥లకు బయలుదేరి రాత్రి 9.00 గం॥లకు ముగిసే 
నాలుగో టూర్‌లో బుద్ధపూర్ణిమ, లుంబినీ పార్క్‌ శిల్పారామం, గోల్కొండ వద్ద సౌండ్‌ 
లైట్‌ షోలను చూడొచ్చు. ఉదయం 7.45 గం॥లకు బయలుదేరి సాయంత్రం 6.00 
గం॥లకు ముగిసే ఆరో టూర్‌లో సంఘీ టెంపుల్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ, పోచంపల్లి 
చూసే వీలుంది. హైదరాబాద్‌ సిటీ నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు, పక్కరామ్హ్రాలకు 
వివిధ ప్యాకేజీ టూర్తను కూడా పర్యాటక అభివృద్ధి సంస్థ కొత్తగా సేకరించిన అధునాతన 
సౌకర్యాలు గల బస్సుల్లో నిర్వహిస్తోంది. వాటిలో నాగార్జునసాగర్‌, శ్రీశైలం, 
మంత్రాలయం, తిరుమల-తిరుపతి, షిరిడీ, గోవా, హంపీ, అజంతా-ఎల్లోరా, సౌత్‌ 
ఇండియా టూర్లు చేరి ఉన్నాయి. 


20 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


ప్రతిరోజూ వెళ్ళే ఒకరోజు నాగార్జునసాగర్‌ టూరుకు ఉదయం 6.45 గం॥లకు 
బయలుదేరి నాగార్జునసాగర్‌ డ్యాం, నాగార్జున కొండ మ్యూజియం, ఎత్తిపోతల 
జలపాతాలను చూచి రాత్రి 9.45 గం[॥[లకు తిరిగి రావచ్చు. రెండురోజుల 
నాగార్జునసాగర్‌ టూర్‌ (బుధ, శనివారం) సాయంత్రం 4.80 గం॥లకు బయలుదేరి 
రాత్రికి నాగార్జున సాగర్‌లో బసచేసి మర్నాడు డ్యాం, నాగార్జున కొండ మ్యూజియం, 
అనుపు వద్దగల బౌద్ధ కట్టడాలు, ఎత్తిపోతల జలపాతాలు చూసి ఆరోజు రాత్రి 9.30 
గం॥లకు నగరం తిరిగి రావచ్చు. ఈ రెండు టూర్లలోనూ డ్యాం సైట్‌ నుంచి ఐలాండ్‌ 
మ్యూజియానికి వెళ్ళే పడవ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటూ కొత్త అనుభూతుల్ని 
కలిగిస్తుంది. 


ప్రతిరోజూ ఉదయం 9.00 గం॥లకు బయలుదేరి మర్నాటి రాత్రి 8.00 
గం॥లకు నగరానికి తిరిగి వచ్చే రెండ్రోజుల శ్రీశైలం టూర్లో శ్రీశైలం, మల్లికార్జున 
దేవాలయం, పాతాళగంగ, పాలధార, పంచధార,శిఖరదర్శనం, సాక్షిగణపతి ఆలయ 
సందర్శన చేరి వున్నాయి. 


ప్రతి సోమ, బుధ, శనివారాల్లో ఉదయం 9.00 గం॥లకు బయలుదేరి 
మరుసటిరోజు రాత్రి 800 గం॥లకు తిరిగివచ్చే రెండురోజుల మంత్రాలయం టూర్లో 
అలంపూర్‌ దేవాలయాలు, కృష్ణా -తుంగభద్రల సంగమం, మంత్రాలయంలోని 
రాఘవేంద్ర స్వామి ఆలయం, మహబూబ్‌నగర్‌లోని పిలలమగర్రినిచూడొచ్చు. ప్రతిరోజూ 
నిర్వహించే మూడురోజుల షిరిడీటూర్‌కు సాయంత్రం 4.00 గం॥లకు బయలుదేరి 
మూడోరోజు రాత్రి 10 గం॥లకు తిరిగివచ్చే టూర్‌లో షిర్ది, శని-సింగనాపూర్‌ లను 
సందర్శించవచ్చు. అలాగే మూడురోజులపాటు సాగే తిరుమల -తిరుపతి టూర్‌కు 
ప్రతిరోజూ సాయంత్రం 6.00గం1॥లకు బయలుదేరితే తిరుపతి, తిరుచానూరు 
(అలమేలుమంగాపురం), శ్రీకాళహస్తి దేవాలయాలను సందర్శించి నాలుగోరోజు 
ఉదయం 7.00 గం॥లకు హైదరాబాద్‌ తిరిగి రావచ్చు. 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 30 


ప్రతి మంగళ, శుక్రవారాలు నిర్వహించే మూడురోజుల హంపీ టూర్‌కు ఉ 
దయం 7.45 గం॥[లకు బయలుదేరి తుంగభద్ర డ్యాం, హంపి, మంత్రాలయం, 
అలంపూర్‌లను సందర్శించి మూడోరోజు రాత్రి హైదరాబాద్‌ తిరిగిరావచ్చు. 


నెలలో రెండో, నాలుగో శనివారాల్లో నిర్వహించే నాలుగురోజుల అజంతా 
ఎల్లోరా టూర్‌కు సాయంత్రం 3.45 గం॥లకు బయలుదేరి నాలుగో రోజు రాత్రి 
10.15 గం[॥లకు తిరిగి వచ్చే టూర్‌లో బెరంగాబాద్‌, అజంతా, దౌలతాబాద్‌, ఎల్లోరా, 
షి్ది, తుల్దాపూర్‌లను సందర్శించే వీలు కల్పించారు. 


నెలలో ప్రతి మొదటి, మూడో శనివారం నిర్వహిస్తున్న ఏడురోజుల గోవా 
టూర్‌కోసం మధ్యాహ్నం 12.00 గం॥లకు బయలుదేరి శుక్రవారం రాత్రి?. 15 గం॥లకు 
తిరిగివచ్చే ఈ టూర్‌లో మంత్రాలయం, హంపి, విజయనగరం, తుంగభద్ర ద్యాం, 
హోస్పేట, దక్షిణ గోవా, ఉత్తర గోవా, బాదామీ, పట్టడకల్‌, ఐహోల్‌, బీజాపూర్‌, 
గుల్బర్గా పట్టణాలు చేరి వున్నాయి. 

నెలలో ప్రతి రెండవ శనివారం సాయంత్రం 4.00 గం॥లకు బయలుదేరి 
14 వ రోజుఉదయం 7.30 గం॥లకు హైదరాబాద్‌ నగరానికి తిరిగి వచ్చే సౌత్‌ 
ఇండియా టూర్‌లో తిరుపతి, తిరుచానూరు, తిరుత్తణి,కంచి, శ్రీ పెరంబదూరు, చెన్నయ్‌, 
మహాబలిపురం, పాండిచ్చేరి, చిదంబరం, కుంభకోణం, తంజావూరు, శ్రీరంగం, 
తిరుచ్చి,మధురై, రామేశ్వరం, తిరుచెందూరు, సుచబీంద్రం, కన్యాకుమారి, కోవలంబీచ్‌, 
తిరువనంతపురం, కొచ్చిన్‌, గురవాయూర్‌, కోయంబత్తూరు, ఊటీ, మధుమలై, మైసూర్‌, 
శ్రావణ బెళగొళ,హలిబేడు, బెంగుళూరు నగరాలున్నాయి. 


సిటీ టూర్‌తో పాటు విశాఖపట్నం నుంచి అరకు లోయ, బొగర్రాగుహలు, 
టైడా గ్రామాలకు రోజువారీ టూర్లు, పూరి, భువనేశ్వర్‌, కోణార్మలకు ప్యాకీజీ టూర్లను 
ఏపీ టూరిజం నిర్వహిస్తోంది. 


రాష్ట్రంలో టూరిజం కోర్సులు 


రాష్ట్రంలో టూరిజం రంగంలో పెరుగుతున్న అవసరాల దృష్టా శిక్షణ పొందిన 
సిబ్బందికోసం వివిధ యూనివర్సిటీలు, సంస్థలు టూరిజం కోర్సులను నిర్వహిస్తున్నాయి. 
ణం. ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


వాటిలో ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఆరునెలల సర్టిఫి3ట్‌ ఇన్‌టూరిజం 
స్టడీస్‌ను, 9 నెలల డిప్లమో ఇక టూరిజం కోర్సును ఒక సం॥ బ్యాచిలర్‌ ఆఫ్‌ టూరిజం 
స్టడీస్‌ను రెండేళ్ళ మాస్టర్స్‌ ఇన్‌ టూరిజం మేనేజిమెంట్‌ కోర్సులను హైదరాబాద్‌లోని 
రీజనల్‌ సెంటర్‌ ద్వారా అప్లికేషన్‌లను సరఫరా చేస్తూ అరోరా డిగ్రీ కాలేజి స్టడీ సెంటర్‌గా 
అందిస్తోంది. ఈ సం॥ నుంచి స 


పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో సాయంకాలపు కోర్సుగా రెందేళ్ళ పీజీ 
డిప్లమో ఇన్‌ ట్రావెల్‌ అంద్‌ టూరిజం కోర్సును ప్రారంభించింది. ఆంధ్రాయూనివర్సిటీ 
కూడా ఒక సం॥ పిజి డిప్లమో ఇన్‌ టూరిజంను దూరవిద్యా విధానం ద్వారా అందిస్తుంది. 
అంతేకాక కొన్ని ఎంపిక చేసిన డిగ్రీ కాలేజిల్లో బి.ఎ. లో వొకేషనల్‌ కోర్సుగా టూరిజాన్ని 
ప్రవేశపెట్టారు. 


సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులుగా ఆంధ్రా యూనివర్సిటీ, కాకకీయ యూనివర్సిటీలు 
టూరిజంలో మాస్టర్స్‌ డిగ్రీని ఆఫర్‌ చేస్తుండగా, హోటల్‌ మేనేజిమెంట్‌ అండ్‌ 
హాస్పిటాలిటీ కోర్సులను నగరంలోని అనేక సంస్థలు అందిస్తున్నాయి. అంతేకాక 
ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌ టూరిస్ట్‌ గైద్‌లకోసం ఒక నెల టైెనింగ్‌ కోర్సులను 
నిర్వహిస్తోంది. క్ట గ 


గ్లోబల్‌ కోడ్‌ ఆఫ్‌ ఎథిక్స్‌ ఫర్‌ టూరిజం 


పర్యాటక రంగం అభివృద్ధి చెందడం వల్ల వివిధ ప్రాంతాలు, భాష, సంస్క 
తులకు చెందిన ప్రజలు కొత్త ప్రాంతాలు, భాషలు, సంస్క ల్రతులతో పరిచయమేర్పడి 
చక్కటి అవగాహనకు తోద్చడుతుంది. వ్యక్తిగత, సామూహికంగా తృప్తిని అందించే 
వాహకంగా వున్న టూరిజంలో ఒకరినొకరు గౌరవించుకొనే సంప్రదాయానికి 
దారితీస్తుంది. సాంస్కృతిక వారసత్వాన్ని ప్రధానంగా వినియోగించుకొనే టూరిజం, 
వారసత్వం విలువల పరిరక్షణకు దోహదం చేసేట్లు అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం 
చేసుకోవాలి. ఇందుకోసం టూరిజం వల్ల బాగా లాభపదే ప్రయివేటు సంస్థలు మంచి 
దృక్ళధంతో ముందుకు రావాలి. అలాగే ప్రపంచమంతా ఒక యాత్రా స్థలంగా భావించి, 
ప్రపంచ దేశాల్లో ఉన్న వివిధ రకాల పర్యాటక కేంద్రాలను జాతి, మత, భాష్క, వేష 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం వల 


వివక్షలు లేకుండా తాపీగా సందర్శించే పర్యాటక హక్కును అందరూ గౌరవించాలి. 
దానికి తగినట్లుగా పర్యాటకులు స్వేచ్చగా తమ ప్రయాణాలను కొనసాగించుకోనివ్వాలి. 
పర్యాటక పరిశ్రమలో పాలుపంచుకొంటున్న వివిధ రకాల ఉద్యోగుల హక్కులను 
కాపాడటానికి స్థానిక, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూనుకోవాల్సిన అవసరం కూడా ఉ 
౦ది. 188 దేశాలు, 350 అనుబంధ సంస్థలు సభ్యులుగా గల ప్రపంచ పర్యాటక 
సంస్థ రూపొందించిన గ్లోబల్‌ కోడ్‌ ఆఫ్‌ ఎథిక్స్‌ ఫర్‌ టూరిజం ను పాటిస్తే ప్రపంచ 
శాంతికి, అంతర్జాతీయ అవగాహనకు అంతర్జాతీయ వర్తక, ఆర్థికాభివృద్ధికి తోద్చడినట్లు 
అవుతుంది. 


సరైన సౌకర్యాల కల్పన ప్రచారం కల్పిస్తే ఎక్కువమంది విదేశీ పర్యాటకులను 
ఆకర్షించి విదేశీ మారకద్రవ్యాన్ని సంపాదించవర్చు. టూరిజానికి అనుంబంధంగా ఉ 
న్న రవాణా, వసతి, సాంస్కృతిక ప్రదర్శనలు, సావనీర్‌ అమ్మక కేంద్రాలు సమర్ధవంతంగా 
నిర్వహిస్తే పర్యాటక కేంద్రాలు అన్ని హంగులతో విలసిల్లే అవకాశముంది. మానవ 
వనరుల రంగంలో ఉత్తమ శిక్షణ, ప్రజల్లో పర్యటనల వల్ల అవగాహన కల్పించే చర్యలతో 
పాటు, యాత్రీకులతో మర్యాదగా ప్రవర్తించడం, స్థానిక చరిత్ర, సాంప్రదాయాలను 
పర్యాటకులనుఓపిగ్గా తెలియజెప్పే, బహుభాషలు తెల్సిన గైర్లను అందుబాటులో ఉ 
౦చి వారికి మంచి శిక్షణ నీయడం, శుచి శుభ్రంగా ఉండేటట్లు పర్యాటక కేంద్రాల 
నిర్వహణ, పెట్టుబడిదారులను ఆకర్షించేట్లు మలచుకోవడం లాంటి చర్యల ద్వారా 
అపార పర్యాటక వనరులున్న ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచపు ముంగిట్లోకి తీసుకెళ్ళి ప్రపంచ 
పర్యాటకుల్ని ఆంధ్రప్రదేశ్‌ వాకిట్లోకి తీసుకురావడం సులువౌతుంది. 

ముఖ్యమంత్రి చారవ, పర్యాటక మంత్రి పట్టుదల, ముందుచూపు నిశిత 
అవగాహన, నేర్చు, ఓర్చు ఉన& సమర్థులైన ఏపీ టూరిజం అభివృద్ధి సంస్థ సిఎండీ 
ఆంజనేయ రెడ్డి ఏపీ టూరిజం డైరెక్టర్‌ జి. కిషన్‌రావుల సమన్వయ పూర్వక కృషిలో 
పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామి కాగలదు. 


సరైన సౌకర్యాల కల్పన ప్రచారం కల్పిస్తే ఎక్కువమంది విదేశీ 
పర్యాటకులను ఆకర్షించి విదేశీ మారకద్రవ్యాన్ని సంపాదించవర్చు. టూరిజానికి 


23 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


అనుంబంధంగా ఉన్న రవాణా, వసతి, సాంస్క తిక ప్రదర్శనలు, సావనీర్‌ అమ్మక 
కేంద్రాలు సమర్ధవంతంగా నిర్వహిస్తే పర్యాటక కేంద్రాలు అన్ని హంగులతో విలసిల్లే 
అవకాశముంది. మానవ వనరుల రంగంలో ఉత్తమ శిక్షణ, ప్రజల్లో పర్యటనల వల్ల 
అవగాహన కల్పించే చర్యలతో పాటు, యాత్రీకులతో మర్యాదగా ప్రవర్తించడం, స్థానిక 
చరిత్ర, సాంప్రదాయాలను పర్యాటకులనుఓపిగ్గా తెలియజెప్పే, బహుభాషలు తెల్సిన 
గైడ్రను అందుబాటులో ఉంచి వారికి మంచి శిక్షణ నీయడం, శుచి శుభ్రంగా ఉ 
ండేటట్లు పర్యాటక కేంద్రాల నిర్వహణ, పెట్టుబడిదారులను ఆకర్షించేట్లు మలచుకోవడం 
లాంటి చర్యల ద్వారా అపార హ్యూటక వనరులున్న ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచపు ముంగిట్లోకి 
తీసుకెళ్ళి ప్రపంచ పర్యాటకుల్ని ఆంధ్రప్రదేశ్‌ వాకిట్లోకి తీసుకురావడం సులువౌతుంది. 


పర్యాటక ఆకర్షణలుగా కళారూపాలు 

తెలుగువారి కళారూప ప్రదర్శనల్లో నృత్యాలు, నాట్యాలు, నాటకాలు, పగటి 

వేషాలు ఇమిడి వున్నాయి. నృత్యాల్లో గిరిజన నృత్యాలు, జానపద నృత్యాలు, 
సాంప్రదాయక నృత్యాలని మూడు. రకాలు. 


ఆదివాసీ కళారూపాలు: 


చుక్కలాకాశం కింద చిమ్మ చీకట్లోనో, నిండువేసవి పండువెన్నెల్లోనో, 
పల్లెపల్లెకూ వచ్చిన పాటల్ని వల్లె వేసుకొంటూ, చిరుగజ్జల సవ్వడితోనో, కిన్నెర, 
జమిడిక, పంబశబ్బాల పరంపరంలోనో ఆదివాసీలు ప్రదర్శించే కళారూపాలను చూచి 
ఆనందించే భాగ్యం పల్లెటూళ్లకే దక్కింది. మారుతున్న కాలంలో నిలబడలేక 
అంతరిస్తున్న ఆదివాసీ కళారూపాలను బతికించుకుంటే బయటినుంచి వచ్చే 
పర్యాటకులు సైతం ఎంతో ఆనందిస్తారు. పంట కల్లాల్లోనో, ఇళ్లముంగిళ్లలోనో, 
జాతర్ల నడిరూముల్లోనో ప్రదర్శిస్తారు. 

రాష్ట్రంలో ఉన్న ఆదీవాసీల్లో. అంధ్‌, బగత, ఖిల్లు, చెంచు, గదబ, గోండు, 
జాతపు, కట్టునాయక, కొలాం, మన్నెంవాళ్లు, కొండదొరలు, కొండకాపులు, కొందరెడ్డి, 
కోటియా, కోయ, కులియా, మాలి, మూకదొర, రెడ్డిదొర, రొన, సవర, సామంత, 
సుగాలి, తోటి, వాల్మీకి, ఎరుకల, యానాది తెగలు తమ తమ సంస్కృతులను 

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం ఏ4 


కాపాడుకొంటూ కొందరు కొండల్లోనూ, మరికొందరు అడవుల్లోనూ, ఇంకొందరు 
మైదానాల్లోనూ జీవిస్తున్నారు. వేడుకల సందర్భంగా ఆదివాసీలు ఆడిపాడే కళారూపాలు 
నాగరికులకు వింత గొల్పుతాయి. ఆదివాసీ తెగలైన కోయ, గోండునాయకపోడు, 
లంబాడా, ఎరుకలు, చెంచులు, యానాదులకు వారి వారి కుల పురాణాలు, 
దొరపురణాలు, కథలు, ప్రదర్శిస్తారు. ఆయా సందర్భాల్లో వాయించటానికి కింకిరి, 
సారంగి, రవాబ్‌, ఏకతంత్రీ వాద్యాలున్నాయి. అయితే ఈ ఆదివాసీ కళారూపాలను 
ప్రధాన పోషక తెగలపై ఆధారపడిన ఉపతెగలవారు ప్రదర్శించటం విశేషం. 


రేల రేలారే... రేలాట నృత్యం : 


రాష్ట్రంలో గిరిజనులకు చెందిన మరో నృత్యం రేల నృత్యం. నలుగురి 
కంటే ఎక్కువమంది కోయస్ర్రీలు జత గూడి ఆడే ఈ రేలాటను రేల చెట్టుకింద 
చేస్తారు. గాబట్టి దీనికి రేల నృత్యం అనీ, రేలాటనీ పేరుగలిగింది. ముందు ఒకరు 
ప్రారంభించిన పాటను మిగతా వాళ్లు శృతి కలుపుతూ సాగే ఈ నృత్యం మెల్ల మెల్లగా 
మొదలై క్రమేపీ ఊపందుకొంటున్నకొద్దీ ఆసక్తికరంగా ఉంటుంది. సంప్రదాయబద్ధంగా 
కట్టే ఎర్రంచు తెల్లచీర, 'బుజ్జెడ'లతో అలంకరించుకొని, కాళ్లకు గజ్జెలు గట్టి చేసే 
రేల నృత్యం చిన్నపిల్లల్నేకాక వయసుమళ్లిన వారిని కూడా ఆకర్షిస్తుంది. బాగా 
ప్రచారంలోనున్న భద్రాచలం మన్నైం ప్రాంతంలోనేకాక ఇతర పర్యాటక కేంద్రాల్లోకూడా 
ఈ నృత్యాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కళారూపాలను సజీవంగా కాపాడుకోవచ్చు. 


థింసా నృత్యం : 


విశాఖ జిల్లాలోని గిరిజన తెగలవారు ఆనందోత్సాహాలతో, 15-20 మంది 
గిరిజన స్రీలు గుండ్రంగా ఏర్పడి స్థానిక 
దేవతను కీర్తిస్తూ చేసే నృత్యం. సంప్రదాయ ! 
గిరిజన దుస్తులు, ఆభరణాలను ధరించి, యనే... 
తమదైన శైలిలో కొప్పుల్ని అలంకరించుకొని 
వేసే వారి అడుగుల విన్యాసానికి, పాటలను . . 
చూచేవాళ్లు మంత్రముగ్ధులు కావలసిందే. _ తై 





ట్రం మ 
35 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


కొమ్ములు, బొంగులు, తోళ్లతో చేసిన వాద్యపరికరాల నేపథ్యంలో, కొండ ప్రాంతాల్లో 
జరిగే ఈ నృత్యం విశాలమైన మైదానాలున్న నగర, పట్టణ ప్రాంతాల్లోనూ, సందర్శకులు 
ఎక్కువగా ఉండే పర్యాటక క్షేత్రాల్లోనూ, జాతరలలో ఏర్పాటు చేస్తే మరింత మంది 
ఈ కళారూపాన్ని కళ్లారా చూచే వీలు కలుగుతుంది. అందరూ ఆడాళ్లుందే ఈ 
నృత్యం అరకులోయను సందర్శించే పర్యాటకులకు ఒక ప్రత్యేక కానుక లాంటిది. 


మయూరి నృత్యం : 

ఖమ్మం-పశ్చిమ గోదావరి సరిహద్దుల్లోనూ, తూర్పు గోదావరి ఏజన్సీ 
ప్రాంతాల్లోనూ నివసించే తెగలు, తలకు కొమ్ములను ధరించి, వాద్యపరికరాలను 
వాయిస్తూ ఆనంద పారవశ్యాలతో జేసే నృత్యమే మయూరి నృత్యం. పచ్చటి అడవులు, 
జాలువారే సెలయేళ్ల సమీపంలో హృద్యంగా సాగే ఈ నృత్యాన్ని చక్కటి స్టేజీ ఏర్పాట్లున్న 
హోటళ్లు, సాంస్కృతిక కేంద్రాల వద్ద ఏర్పాటు చేస్తే పర్యాటకులకు అదనపు ఆకర్షణగా 
ఉంటుంది. 
గుసాది నృత్యం : 

ఆదిలాబాద్‌ జిల్లాలో నివసించే గోండులది ఒక ప్రత్యేక జీవనశైలి. వారి 
మాట, ఆట, పాట విలక్షణంగా ఉంటాయి. దీపావళి ముందురోజు, నెమలి పింఛాలను 
ధరించిన గోండు గిరిజనులు గుంపులు గుంపులుగా ఒక గ్రామం నుంచి మరో 
(గ్రామం తిరుగుతూ చేసే ఈ నృత్యం ఎంతో హాయిగొల్పుతుంది. తామే 
తయారుచేసుకొన్న వాద్యపరికరాలను వాయిస్తూ, ఒక పద్ధతి ప్రకారం కాళ్లను ఆడిస్తూ 
చేసే గుసాడి నృత్యాన్ని చూచే ప్రతివాళ్ళూ కదంకలపాల్సిందే, గొంతు విప్పాల్సిందే. 


కూచిపూడి నృత్యం : 

కృష్ణా జిల్లాలో విజయవాడకు 30 కి.మీ. దూరంలో నున్న కూచిపూడి అనే 
(గ్రామంలో పుట్టి, ఒక డాన్స్‌ డ్రామాగా రూపుదిద్దుకొని భరతనాట్యం, కథక్‌ నృత్యాల 
స్థాయిని అందుకొన్న ఈ ప్రక్రియ ప్రపంచ ప్రఖ్యాతిని పొందింది. కూచిపూడి నాట్యాన్ని 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 36 


నేర్చుకోవటం, ప్రదర్శించటం ఒక స్టేటస్‌ సింబల్‌ గా మారింది. భక్తితత్వంలోంచి 
పుట్టిన ఈ నృత్యంలో భక్తి ప్రధాన దృశ్యాలే ఎక్కువగా ఉంటాయి. ఈ 
నృత్యాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రల్లో పర్యాటక కేంద్రాలన్నింటిలో ఏర్పాటుచేస్తే విదేశీ 
పర్యాటకులు కళాకారుల వేష్క భాషలు, అభినయం, హావభావాలపట్ల ముగ్భులవటం 
నిజం. వేదాంతం సత్యనారాయణశర్మ, వెంపటి చినసత్యం, శోభానాయుడు, ఆలేఖ్య, 
వనజ, సుమిత్రా పార్థసారథి, జొన్నలగడ్డ అనూరాథ, అనుపమా కైలాష్‌ స్వాతీ 
సోమనాథ్‌, ముదపాక వెంకటేశ్వరరావు, వేదాంతం రామలింగశాస్తి, చింతా 
రామనాధం, సరళకుమారి, ఉషా గాయత్రి మొదలగువారి ప్రదర్శనలు, ప్రోత్సాహం 
ద్వారా పేరుగాంచిన కూచిపూడి నృత్యాన్ని తగిన కళాకారులను గుర్తించి, శిక్షణ 
ఇస్తే సంస్కృతకాభివృద్ధికి నృత్య సేవలను నాణ్యమైన రీతిలో అందించవచ్చు. 


పేరిణి శివతాండవం : 


శివుని ఆరాధ్యదైవంగా భావించి నటరాజ విగ్రహం ముందుగానీ, 
శివాలయాల్లోగానీ, సైనికులు యుద్దానికి వెళ్లేముందు ఆవేశంతో ప్రదర్శించే నృత్యం. 
ఊపిర సలపనంత ఉత్మంఠతతో సాగే ఈ మగవారి నాట్యం ఆడుతున్నంత సేపూ 
మనల్ని మనం మరిచిపోవలసిందే. వరంగల్‌ ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందిన 
ఈ కళారూపాన్ని మిగతా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో కూడా ఏర్పాటుచెయ్యొచ్చు. 
పద్మశ్రీ నటరాజ రామకృష్ణ శిష్యులు పేరిణి శ్రీనివాస్‌, పేరిణి రమేష్‌, కళాకృష్ణ, 
కుమార్‌, శ్రీధర్‌ ఈ ప్రక్రియలో ప్రపంచ ఖ్యాతిని గడించారు. 





ద్ర 


ఆంధ్రనాట్యం : 

ఆలయనృత్యాల్లో ఒకటిగా పేరుగాంచిన ఆంధ్రనాట్యం దేవదాసీల “ఆరాధని 
నృత్యమే. ఆగమనర్తనం, కర్టాటకం, దర్చారీ ఆటం అనే మూడు విధాలుగా సాగే ఈ 
నాట్యం అంతరించిపోతున్న నేపథ్యంలో కొద్దిమందికైనా శిక్షణనిచ్చి ప్రముఖ 
దేవాలయాలవద్ద సాయంవేళల్లో ఏర్పాటుచేస్తే దేశీ, విదేశీ పర్యాటకులకు కొత్త 
అనుభూతులను కలిగించటమేకాకుండా, ఈ నాట్యాన్ని బతికించుకొన్నవాళ్లమవుతాం. 
ఒకరో ఇద్దరో మాత్రమే నేటికీ మిగిలి ఉన్న దేవదాసీలను ప్రభుత్వంగానీ, స్వచ్చంద 
సంస్థలుగానీ ప్రోత్సహించి కొద్దిమంది యువతులకైనా ఈ నృత్య ప్రక్రియను 
నేర్పించాల్సిన అవసరముంది. 


తోలుబొమ్మలాట : 


సినిమాలు రాని రోజుల్లో ప్రజలకు రాత్రివేళల్లో వినోద కార్యక్రమంగా 
తోలుబొమ్మలాట ప్రజాదరణ పొందింది. తోలుబొమ్మలను తయారు చేయటం ఒక 
ఎత్తెతే, వాటి ప్రదర్శించటం మరో ఎత్తు. ఈ తోలుబొమ్మలాట రామాయణ, భారత 
గాధలను ప్రదర్శించటానికి ఉద్దేశించింది. శిక్షణ పొందిన కళాకారులు తెరవెనుక 
దీపాలను పెట్టుకొని, బొమ్మలను ఆడిస్తూ కథలను ప్రదర్శించే తీరు చాలా ఆసక్తికరంగా 
ఉంటుంది. ఇందుకు చక్కటి గాత్రం, సమయస్ఫూర్తి మాటకారితనం, కొద్దిపాటి 
హాస్యం ముఖ్యం. కేతిగాడు, గాందోలిగాడు అనే హాస్యగాని తోలుబొమ్మ తెరమీద 
కన్పించినప్పుడెల్లా ప్రేక్షకుల్లో నవ్వుల జల్లులు కురుస్తాయి. రాయలసీమలో ఇప్పటికి 
ఆదరించబడుతున్న ఈ కళారూపాన్ని ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల్లోను ప్రదర్శించడం 
ద్వారా బతికించుకోవచ్చు. 


తప్పెటగుళ్లు : 


తూర్పు గోదావరి జిల్లాలో ప్రధానంగా ప్రదర్శించబడే ఈ నృత్యంలో 10 
మందివరకూ కళాకారులుంటారు. కాళ్లకు, చేతులకు గజ్జెల దండలు ధరించి, 
మెడకు వేలాడేసుకొన్న చిన్న తప్పెట్లను మోగిస్తూ, ఆడుతూ, పాడుతూ చేసే ఈ 
నృత్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఉత్సవాలు, పండుగల సందర్భంగానేకాక, 

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 38 


ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో అరగంట సేపుండే కార్యక్రమాలను రూపొందిస్తే మంచి 
ఆదరణ లభిస్తుంది. కళాకారులకు జీవనోపాధి దక్కుతుంది. 


వీరనాట్యం శ 


డప్పు, గజ్జెల చప్పుళ్ల కలగలుపు సంగీతంలో ఆడిపాదే వీరనాట్యాన్ని చూస్తున్న 
వాళ్లకు ఒళ్లు జలదరించి అణువణువూ పులకరించాల్సిందే. సంప్రదాయ దుస్తులు 
ధరించిన వీరశైవభక్తులు కాళ్లకు గజ్జెలు కట్టి, పంచెకట్టు పై నల్లవి కండవాను చుట్టి, 
వళ్లంతా విభూతి పట్టలతో అలంకరించుకొని చేసే లయ తప్పని వీరనాట్యం 
వినోదాత్మకంగా ఉంటుంది. పసుపు పచ్చని చీరలు, ఎర్రని జాకెట్లు, నడుముపై 
వడ్డాణం, వేపాకులదండలు, తలపై లలాటపట్టాలను ధరించి చేతులు పైకెత్తి చేసే 
నాట్య విన్యాసాలు వారికే సొంతమేమో అనిపిస్తుంది. తంబూర, శూలం, డోలు, 
వీరణం లాంటి వాద్యాలను వాయించే వాద్యకారులు సైతం రంగురంగుల బట్టలు, 
తలపాగాలతో ఆడుతూ, వంతపాడుతూ కలియదిరిగే దృశ్యం ఎంతో ఆకర్షణీయంగా 
ఉంటుంది. . 


శైవమతానికి కేంద్రమైన ఆంధ్రదేశంలో మధ్యయుగాల నుంచి కొనసాగుతున్న 
వీర నాట్యం. దక్షయజ్ఞం సందర్భంగా అవమానానికి గురైన శివుడు కోపంతో తన 
జడల్లో నుంచి ఒక వెంట్రుకను లాగి వీరభద్రున్ని సృష్టించగా, ఆ సందర్భంలో 
పుట్టుకొచ్చిన నాట్యంగా వీర నాట్యాన్ని అభివర్ణిస్తారు. వీరభద్రుని మూల పురుషునిగా 
కొలిచే వీరముష్టి వాళ్ళు ఈ నాట్య సంప్రదాయాన్ని వేష భాషల్చి వాద్య పరికరాల్నీీ 
ఆభరణాలనూ కాపాడుకొంటూ వస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా దాక్షారామాన్ని 
వీరభద్రుడు పుట్టిన దక్షవాటికగా నమ్ముతున్న వీరముష్టులు ఈ న 
రూపకల్పన చేసి, ఈ నాట్యాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. 


బుట్టబొమ్మలు : 
ఎత్తెన బొమ్మలు ధరించి, జానపద రీతిలో సాగే ప్రదర్శన తిరునాళ్లు, జాతరల్లో 
ప్రత్యేక ఆకర్షణ. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కేంద్రంగా ఉన్న బుట్టబొమ్మల 


నృత్యంలో వాట్యగాళ్తు వాళ్లు కనిపించకుండా, ప్రదర్శించే పాత్రల ముసుగు (బుట్ట) 
30 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


లను ధరించటం ఇందులోని ప్రత్యేకత. రంపపుపొట్టు, ఎండుగడ్డి, పేడలతో చేసే 
ఈ బుట్టలు ఒక్కోసారి పది అడుగుల ఎత్తు కూడాఉంటాయి. వీటిని తయారుచేసే 
కళాకారులు వంశపరంపరంగా తర్భీదుపొంది, తల, భుజాలు, నడుము భాగం వరకూ 
తయారుచేసి, వివిధ రంగులతో పాత్రలకు తగినట్లుగా తీర్చిదిద్దుతారు. వాద్యపరికరాల 
వింత శబ్దాల నేపధ్యంలో అటూ ఇటూ తిరుగుతూ చేసే నృత్యం ఊరేగింపుల్లోనూ, 
ఉత్సవ సందర్భాల్లోనూ వేడుకగొలుపుతుంది. 
డప్పునాట్యం : 

మేకతోలుతో చేసిన వాద్యపరికరమైన డప్పులను పుల్లలతో కొడుతుంటే 
పుట్టుకొచ్చే నాద ప్రభంజనం, చూచే వారిని కూడా నాట్యం చేయిస్తుంది. 15-20 
మంది గల నాట్యబ్బందం కాళ్లకు గజ్జెలు కట్టి డప్పులను వాయిస్తూ చేసే నాట్యాన్ని 
ఉత్సవాలు, ఊరేగింపులకు ముందుగా ఏర్పాటు చేస్తారు. తెలంగాణా ప్రాంతానికే 
పరిమితమైన ఈ రసవత్తర నాట్యాన్ని రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలో వినోద 
కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాలి. 


చిందుభాగవతం : 


పల్లె వాతావరణంలో రంగురంగుల దుస్తులు ధరించి, ముఖాలకు రంగులు 
పూసుకొని తట్ల, తాళం, హార్మోనియాల లయబద్ధమైన సంగీతానికి అనువుగా 
ఎగురుతూ, నృత్యంచేసే జానపదుల ఆటకు నిజామాబాదు పుట్టిల్లు. గ్రామీణులకు 
వినోదాన్నందించే చిందు భాగవతంలో పౌరాణిక, ఐతిహాసిక గాధలను కళ్లకు కట్టినట్లు 
ప్రదర్శించే కళాకారులు తమకు కావలసిన వాద్య పరికరాల్ని, మేకప్‌ సామాగ్రిని, 
బట్టల్నీ వారే సమకూర్చుకొంటారు. తెలంగాణా అంతటా పాకిన చిందు భాగవతంలోని 
రసవత్తర ఘట్టాలు కొన్నింటిని ఆకాశవాణి రేడియో, దూరదర్శన్‌ కేంద్రాల్లో ప్రసారం 
చేయాలి. 


తెలంగాణాలోని నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వెదక్‌, 
మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల్లో చిందుభాగవతాన్ని ప్రదర్శించే అనేక 
కళాబ్బందాలున్నాయి. మాదిగకులంపై ఆధారపడిన దక్కలివారు ప్రదర్శకులుగా, 
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 40 


వాద్యకారులుగా చిందుభాగవత కళారూపాన్ని కొనసాగిస్తున్నారు. నల్లగొండ జిల్లాలోని 
తుక్కాపురానికి చెందిన గడ్డం రాజలింగం, ఆలేరు మండలం సాయిగూదేనికి చెందిన 
పిల్లుట్ల సంజీవ, కాటేపెల్లికి చెందిన జి.స్వామి, సోమారానికి చెందిన బాలనర్సయ్య 
సుద్దాలకు చెందిన గడ్డం యాదగిరి, వెంకటాపురానికి చెందిన గడ్డం స్వామి బృందాలు 
ఇప్పటికీ ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. ఎల్లమ్మను ఆరాధ్యదైవంగా కొలిచే ఈ 
కళాకారులు ప్రదర్శించే ఇతిహాస, సాంఘిక యక్షగానాల్లో సారంగధర, ప్రహ్లాద, 
మహిరావణ, విధిమాంధాత, లవకుశ, భీమాంజనేయ, రామాంజనేయ, 
పాండవవనవాసం, కృష్ణార్దునయుద్ధం, సతీతులసి, సత్యవర్శ్మ, గాంగేయోపాఖ్యానం, 
బాలనాగమ్మ, చిరుతొండ, హరిశ్చంద్ర, అల్లీ-అర్జున, సతీసావిత్రి ముఖ్యమైనవి. 
చిందుకళాకారులు విధిగా ప్రదర్శించే రూపకాల్లో జాంబపురాణం ఒకటి. 18 మంది 
కళాకారులుండే ఈ ప్రదర్శన ఎల్లమ్మ దర్శనంతో ప్రారంభమవుతుంది. డప్పులు, 
కొమ్ములు, వాలిపెనలు ధరించి చిందులు తొక్కుతూ, పళ్లునములుతూ, తాళం, 
హార్మోనియం, మువ్వల సంగీతంతో జాంబవంతుని ప్రవేశం ఎంతో ఆకట్టుకొంటుంది. 
చిందుభాగవతంలో పాత్రలను హాస్యంగా పరిచయంచేసే బుడ్డన్‌ఖాన్‌ పాత్ర 
ముఖ్యమైంది. ఈ కళాకారులు ఎరుపు, తెలుపు, పసుపురంగులను, పొణికి కర్రతో 
చేసిన నగల్ని ధరించి ఎవరిపాత్రకు వారే వేషధారణ చేసుకొంటారు. వారే రాసుకొని 
పాదే ఈ రూపకాల్లోని రాగాలు వంశపారంపర్యంగా నేర్చుకొన్నవే. 


పగటి వేషాలు : 


ఒకనాటి యక్షగానాలే ఆదరణ లేక వగటి వేషాలుగా 
ప్రదర్శింపబడుతున్నాయి. వినోదం, అభ్యుదయం, తామసం అనే మూడు అంశాలను 
ప్రతిబింబించే పగటివేషాలు 3౩3 రకాలు. వాటిలో లంబాడీ, చాకలి, బుడబుడకల, 
మందులవేషం, పటాన్‌పంతులు, ఫకీరు, అర్థనారీశ్వర, కోమటి, లింగబలిజ, 
బోడిబాపనమ్మ, వడ్డెర, గొల్లబోయిన, మహదేవర, విడిబ్రాహ్మణ, భోగం, వైష్ణవ, 
జంగమదేవర, సోమయాజులు -సోమిదేవమ్మ, కాళశీనారల్లు, కొజ్జా, దేవరపెట్టె, మాదిగ, 
సుంకాలమ్మ, కొమ్ముదాసరి, పిట్టలదొర, సిద్ధి, ఎరుకల, బైరాగి, కోమ, కాటికాపరి, 


41 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


దాస్టీకపంతులు, బాలింత, కన్న బోయ, బపూన్‌ వేషాలు ముఖ్యమైనవి కాగా వీటిలో 
కేవలం 15 వేషాలే బాగా ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రదర్శనలిచ్చి బ్రతుకులీద్బే 
కళాకారులకు ప్రజలిచ్చే చందాలే సంపాదన. వీటిలో చక్కగా, వినోదాన్ని హాస్యాన్ని 
పండించే కొన్నింటిని ఎంపికచేసి కళాకారులకు శిక్షణనిచ్చి ప్రముఖ పర్యాటక 
కేంద్రాలవద్ద ఏర్పాటు చేయటానికి సాంస్కృతిక, పర్యాటక శాఖలు కృషి చేయాలి. 
కడపజిల్లా మైదుకూరుకు సమీపంలోని పార్వతీనగర్‌లో పగటివేషాలు, యక్షగానాలను 
ప్రదర్శించే కళాకారులకు చెందిన 50 కుటుంబాలున్నాయి. కర్నూలు జిల్లా ఆత్మకూరు 
దగ్గరి కొత్తబనకచర్ల, నంద్యాల సమీపంలోని పొన్నాపురం, నందికొట్టూరు, 
బిజినవేముల, కడపజిల్లా పొద్దుటూరు, దువ్యూరిదగ్గరి మీర్జాగానిపల్లె, అనంతపురం 
జిల్లాలోని హిందూపురం, తూంకుంట, కొత్తచెరువు, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, 
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, తాడేపల్లిగూడెం, కృష్ణాజిల్లా గుడివాడ దగ్గరి బిళ్లపాడు, 
గుంటూరు జిల్లాలోని తెనాలి, ప్రకాశం జిల్లాలోని చీరాల, ఇంకా కర్నాటక రాష్ట్రంలోని 
చిక్‌బళ్లాపూర్‌, బాగేపల్లిల్లో ఉన్నారు. 


బోనాలు : 


భక్తిపారవశ్యంతో ఆటపాటలతో సాగే మరో జానపదనృత్యం బోనాలు. 
గ్రామీణ ప్రాంతాల్లోనేకాక, పట్టణాల్లో సైతం కొనసాగే బోనాల సందర్భంగా, మహంకాళి 
అమ్మవారికి సమర్పించటానికి నైవేద్యాలు నింపిన కుండల్ని నెత్తిన బెట్టుకొని 
ఊరేగింపుగా వెళుతూ వేళతాళాల కనుగుణంగా స్రీలు నాట్యం చేస్తూ 
సాగిపోతుంటారు. రంగురంగుల బట్టలు, సంప్రదాయ ఆభరణాలతో అలంకరించుకొని, 
రంగులు దిద్ది, అమ్మవారి బొమ్మలను రాసిన బోనాలు వాటిపైన వేపమండలతో 
కొందరూ, ప్రత్యేకంగా తయారుచేసిన ప్రభలను భుజాలపై మోస్తూ మరికొందరూ 
ముందుకు వెళుతున్న దృశ్యం ఆకట్టుకొంటుంది. 


లంబాడీ నృత్యం శ 


వరినాట్లు, కోతలు ఇంకా ఇతర వ్యవసాయ పనుల్లో మునిగితేలే బంజారాలు 
ఎదమరచి వేడుకగా చేసే నృత్యమే లంబాడీ నృత్యం. రంగురంగుల గుడ్డముక్కల్ని 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 42 


అతుకుతూ, అద్దాలు, పూసలు కుట్టిన బట్టల్ని వెండి, దంతం, ఇత్తడి ఆభరణాలను 
ధరించి పంటపొలాల్లో కాళ్ల గజ్జెలు, చేతి కంకణాల సవ్వడిలో లయబద్ధంగా చేసే 
లంబాడీ నృత్యంలో ప్రీలు పాడే పాటలు వినసొంపుగా ఉంటాయి. తెలంగాణా 
ప్రాంతంలో పెళ్ళిల్లు, తీజ్‌ హోళీ, సంక్రాంతి, వరువాక సందర్భాల్లో ప్రదర్శించే ఈ 
నృత్యాన్ని ప్రత్యేక పర్యాటకోత్సవాల్లో కూడ ఏర్పాటు చేస్తే ఇతర ప్రాంతాల నుంచి 
వచ్చే పర్యాటకులు తమను తాము మైమరచి వంతపాడుతు గంతులు వేస్తారు. 





తగన న భు ట్‌ ఈం కప జే క ఉీనో 
లంబాడీ నృత్యం 
పండుగలు - జాతర్లు 


ప్రత్యేకతను సంతరించుకొన్న మన పండుగలు, జాతర్లు తెలుగువారి 
సాంస్కృతిక వారసత్వాన్ని నేటి తరానికి అందించడమేగాక, దేశీ, విదేశీ పర్యాటకులకు 
విశేషంగా ఆకర్షిస్తున్నాయి. తెలంగాణా ప్రాంతంలోనే విశేషంగా జరుపుకొనే బోనాలు, 
బతుకమ్మ, సమ్మక్క-సారక్క ఏడుపాయల, అయినవోలు, కొమురవెల్లి జాతరలు, ఉ 
త్తరాంధ్రలో జాయ, గుంటూరు జిల్లాలో కోటప్పకొండ తిరునాళ్ళు, ఆయా సందర్భాల్లో 
జరిగే సాంస్కృతిక ప్రదర్శనలు జనాన్ని ఆకట్టుకొంటున్నాయి. తిరుపతిలోని గంగజాతర 
చాలా వేడుగ్గా జరుపుకోవటం గమనించదగ్గ విషయం. 


రాష్ట్రంలో కాలాలు (రుతువులు) మారినపుడు, వ్యవసాయోత్పత్తులు 
43 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


ఇంటికొచ్చినపుడు, వేసవి నుంచి మళ్లీ వేసవి వరకూ ఎన్నెన్నో పండుగల్ని 
ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. తెలుగువారి ఆచార వ్యవహారాలను 
తెలుకోవటానికి పండుగలు, జాతర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. కొన్ని కొన్ని 
పండుగలు, జాతర్లను జరుపుకొనే తీరులో తేడాలున్నా ప్రధానాంశాలన్నీ ఒకే మాదిరిగా 
ఉంటాయి. పశ్చిమ, తూర్పుదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు మనం జరుపుకునే 
పండుగలు, ఉత్సవాలు వింతగానూ ఆసక్తికరంగానూ ఉంటాయి. 


పండుగలు సంప్రదాయబద్ధమైనవీ, సాంస్కృతికపరమైనవీ అని రెండు 
రకాలు. ఉగాది, శ్రీరామనవమి, వినాయకచవితి, కృష్ణాష్టమి, దసరా, దీపావళి, 
సంక్రాంతి, శివరాత్రి మొదటి కోవకు చెందితే, పర్యాటకులను ఆకర్షించటానికి 
జరుపుకునే పతంగుల పండుగ, కాకతీయ ఉత్సవం, డెక్కన్‌ ఫెస్టివల్‌, లుంబినీ ఉ 
త్సవం, విశాఖ ఉత్సవం, విజయనగర్‌ ఫెస్టివల్‌, రాయలసీమ ఫుడ్‌ అండ్‌ డాన్స్‌ 
ఫెస్టివల్‌లు రెండో కోవకు చెందిన పర్యాటకోత్సవాలుగా పేర్కొంటారు. రాష్ట్రంలో 
ఇంకా, బౌద్భులు బుద్రజయంత్యుత్సవం, జైనులు మహావీర్‌ జయంతి, ముస్లిములు 
రంజాన్‌, బక్రీద్‌లు, క్రిస్టియన్‌లు క్రిస్టమస్‌, గుడ్‌(ఫైడే ఉత్సవాలను జరుపుకుంటారు. 


సంప్రదాయ పండుగల్లో కొన్ని 
ఉగాది : 


చైత్ర శుద్ధపాద్యమి (మార్చి-ఏప్రిల్‌) నాడు జరుపుకొనే ఉగాది తెలుగువారి 
తొలి పండుగ. తెల్లవారంగనే స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకొని మామిడికాయ, 
చింతపండు, బెల్లం, వేపపూలు, నీళ్లు, కొంచెం ఉప్పు కలిపి నూరిన ఉగాది పచ్చడి 
రుచి చూస్తారు. జీవితం సుఖదుఃఖాలమయం అనే విషయాన్ని రుచి చూచే పచ్చట్లోని 
పులుపు, చేదు, తీపిరుచులు సూచిస్తాయి. ప్రజలందరూ ఆలయాల వద్దకు చేరుకొని, 
పండితులు చెప్పే పంచాంగ వివరాలను తెలుసుకొని రాబోయే ఏడాదిపాటు తమ 
అదృష్టాన్ని దురదృష్టాల్నీ అంచనా వేసుకొంటారు. ఉగాది తరువాత యువతీ 
యువకులు వరుసలు మరచి ఒకరిపై ఒకరు రంగునీళ్లను చల్లుకొంటూ ఆనందంతో 
గంతులువేసే వసంతోత్సవాన్ని కూడా జరుపుకుంటారు. 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 44 


శ్రీరామనవమి : 


శ్రీరామునికీ, సీతకు పెండి జరిగిన నవమి రోజున ఈ పండుగ 
జరుపుకొంటారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణం, నగరాల్లోని రామాలయాల్లో 
కళ్యాణోత్సవాల్ని ఘనంగా జరుపుతారు. ఖమ్మం జిల్లాలో గోదావరీ తీరానగల 
భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలు, కల్యాణోత్సవం కన్నులపండుగగా 
జరుపుతారు. మార్చి-ఏప్రిల్‌ మాసాల్లో జరిగే ఈ వేడుకల్లో ఎంతోమంది 
భక్తజనంతోపాటు రాష్త్ర ముఖ్యమంత్రి పాల్గొని ప్రభుత్వం తరపున పట్టుపీతాంబరాలు, 
ముత్యాల తలంబ్రాలను రాములవారికి సమర్పించటం విశేషం. కుతుబ్‌షాహీల 
కాలం నుంచి వస్తున్న ఈ ఆనవాయితీని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ పాటించటం 
సంతోషించదగ్గ విషయం. 


కృష్ణాష్టమి : 

ఆగస్టు-సెప్టెంబరు మాసాల్లో వచ్చే కృష్ణాష్టమిని బుతుపవనాల రాక 
సందర్భంగా తెలుగు ఆడపడుచులు ఉత్సాహంగా జరుపుకొంటారు. శ్రావణమాసంగా 
పిలిచే ఈ నెలలోని అన్ని మంగళవారాల్లో మంగళ గౌరీవ్రతాలను ఆచరిస్తారు. 
పున్నమికి ముందు శుక్రవారం నాడు మాత్రం వరలక్ష్మీవ్రతం చేస్తారు. ప్ర్రీలంతా 
రంగురంగుల బట్టలు ధరించి, ఇంటింటికి వెళ్లి, ఆడపడుచుల్ని తమ ఇళ్లకు ఆహ్వానించి 
ప్రసాదాలను పంచుతారు. కొన్నిచోట్ల ఉత్తరభారత సంప్రదాయంలో కృష్ణ-గోపికల 
కోలాటాన్ని ప్రదర్శిస్తూ, ఉట్లను పగలగొడుతూ రాత్రంతా పాటలు, భజనలతో కాలం 
గడుపుతారు. నగర ప్రజలకోసం హైదరాబాదులోని శిల్చ్పరామంలో కృష్ణాష్టమి వేడుకల్ని 
వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో మేళవించి జరుపుతారు. 


వినాయక చవితి : 
భాద్రపద శుద్ధచవితి (ఆగష్టు-సెప్టెంబరు) నాడు రాష్ట్రమంతటా 
ఆనందోత్సాహాలతో జరుపుకునే మరో పండుగ వినాయకచవితి. పార్వతీపరమేశ్వరుల 
కుమారుడైన గణపతిని, తమ ప్రయత్నాల్లోగానీ, పనుల్లోగానీ అడ్డంకులు కల్పించవద్దని 
వేడుకొంటూ పండుగను జరుపుకొంటారు. పొద్దున్నే నిద్రలేచి, స్నానాలు చేసుకొని 
45 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


ఊరు బయటి పొలాల్లోంచి 21 రకాల ఆకులను తెచ్చి, మట్టితో చేసిన వినాయకుని 
బొమ్మను ఇంట్లో అందంగా అలంకరించి, పూజలు చేస్తారు. విద్యార్థులు పుస్తకాలను, 
పెద్దలు పాయసం, వడపప్పు, చలిమిడి, కుడుములు, ఉండ్రాళ్ళను వినాయకుని 
ముందుంచి పూజిస్తారు. సాయంత్రం వినాయక వ్రతకల్పంలోని కథను చదివి, 
అపనిందలు రాకుండా చూచుకొంటారు. ఇటీవల ప్రతిచిన్న గ్రామంలోను పెద్ద 
వినాయక వి[గ్రహాన్నుంచి తొమ్మిది రోజుల పూజ తరువాత స్థానిక చెరువులో నిమజ్జనం 
చేసి పండుగను ముగిస్తున్నారు. హైదరాబాదులో కొన్నివేల గణపతి విగ్రహాలను 
ప్రతిష్టించి, తొమ్మిదో రోజున ఊరేగింపుగా వెళ్లి హుస్సేన్‌సాగర్‌లో గానీ సమీపంలోని 
చెరువుల్లోగానీ నిమజ్జనం చేసి వస్తున్నారు. కొన్ని కిలోమీటర్ల పొడవున సాగే గణేశ్‌ 
ప్రతిమల ఊరేగింపు రాష్ట్ర ప్రజలనేకాక, విదేశీ పర్యాటకుల్ని సైతం విశేషంగా 
ఆకట్టుకొంటుంది. 


బతుకమ్మ పండుగ: 


ప్రతి ఏడాది ఆశ్వయుజమాస పెత్రమాసనాడు ప్రారంభమయి అష్టమినాడు 
ముగుస్తుంది. ఈ పండుగలో మొదటిరోజు బతుకమ్మను తంగేడు, గునుగు, గుమ్మడి 
పూలతో పేర్చి గౌరమ్మగా పూజ చేస్తారు. గౌరమ్మ శివుడు భార్య పార్వతికి మరోపేరు 
కాబట్టి మొదటిరోజు శివాలయాల్లో బతుకమ్మలు ఆడుతారు. రెండో రోజు నుంచి 
చివరిరోజు వరకు చెరువులు, దేవాలయాలవద్ద బతుకమ్మలు ఆది నిమజ్జనం చేస్తారు. 
బతుకమ్మను నిమజ్జనం చేసే తొమ్మిదవ రోజును సద్ధులబతుకమ్మ అని అంటారు. 
బతుకమ్మకు సద్దికట్టి పంపుతూ, మళ్ళి వచ్చే ఏదాదికి రమ్మని ఆహ్వానం పలుకుతారు. 
బతుకమ్మ పండుగలో మరోఆనక్తికరమైన అంశం ఏమంటే వాయనం 
ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఒకరిదిఒకరు పంచుకొంటారు. బతుకమ్మకు ఆరగింపుచేసే 
వలహారంతోపాటు (సత్తుపిండి, పల్లిపిండి, సజ్జపిండి, బెల్లం నెయ్యి కలిపిన 
పిండిముద్దలు) అనుభవాలను అనుభూతులను పంచుకుంటారు. ఈ పండుగ పల్లెజీవన 
శైలితోపాటు, సహజసిద్ధంగా జరుపుకుంటారు. 


తెలంగాణాలో దసరాపండుగకు ముందు స్త్రీలంతా అంకితభావంతో సద్దుల 


“బతుకమ్మ పండుగ జరుపుకొంటారు. తెలుగుదనం ఉట్టిపడేలా పట్టుచీరలు ధరించి 
ఆంధ్రప్రదేశలో పర్యాటకం 46 


బతుకమ్మల నెత్తుకొని ఊరూ, వాడా కలిసి మహిళా సముద్రంలా కనిపించే స్రీలు 
చప్పుళ్లతో వెళ్లి బతుకమ్మలను గుండ్రంగా పెట్టి లయబద్దంగా చప్పట్లుకొడుతూ, 
గౌరమ్మను స్తుతిస్తూ పాటలు పాడుతారు. ఆతరువాత చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. 
దసరా : 

ఆశ్వయుజ (సెప్టెంబర్‌-అక్టోబర్‌) మాసంలో తొమ్మిది రోజులపాటు 
రాష్ట్రమంతటా “దసరా” లేక 'దేవీనవరాత్రులు” జరుపుతారు. దుర్గ లేక స్తీశక్తిని, 
మహిషాసురమర్థినిగా తొమ్మిదిరోజులు, తొమ్మిదిరకాల అలంకారాలతో పూజిస్తారు. 
దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి రోజుల్లో విశేషంగా పూజిస్తారు. మహాభారత, 
రామాయణ కాలాలనుంచి ఆచారంగా వస్తున్నట్లు పేర్కొంటున్న దసరా రోజున 
విజయవాడ కనకదుర్గ, వరంగల్‌ భద్రకాళి దేవాలయాల్లో ఘనంగా ఉత్సవాలను 
జరుపుతారు. ఆలయాలను రంగురంగుల విద్యుద్దీపాలతో, దేవిని అన్ని 
ఆభరణాలతోనూ అలంకరించి చేసే ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచీ భక్తులు 
విపరీతంగా వస్తారు. కృష్ణానది జలాశయంలోను, భద్రకాళి చెరువులోను జరిగే 
హంసవాహన తెప్పోత్సవం పర్యాటకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. వివిధరకాల 
వృత్తి పనివాళ్లు, కార్మికులు, తమతమ పనిముట్లకు ఈరోజు పూజలు చేయటం 
ఆనవాయితీ. వరంగల్‌లోని రంగలీల మైదానంలో దుష్ట సంహారానికి ప్రతీకగా 
రావణాసురుని విగ్రహాన్ని ఏర్పాటుచేసి బాణా సంచాలతో పేల్చుతారు. ఈ సంబరాలు 
చూడటానికి పరిసర ప్రాంతాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ సాంప్రదాయం 
రాష్ట్రంలోని అనేక ఆచారాలతోను నిర్వహించబడుతుంది. 


దీపావళి :; 


కార్తీకమాసం (అక్షోబర్‌-నవంబర్‌) లో వచ్చే దీపావళిని రాష్ట్రంలోని 
ప్రజలంతా వేడుకగా, ఆనందోత్సాహాలతో జరుపుకొంటారు. జీవితాల్లోని చీకట్లను 
పారదోలి వెలుగులు నింపే ఈ పండుగనాడు, సత్యభామ, నరకాసురుని జయించిందనీ, 
జనాన్ని బాధలు పెట్టిన నరకుడు చనిపోయినందుకు ఆనందంతో దీపాలను వెలిగించి 
ఉత్సవాన్ని జరుపుకొనడంతో ఈ పండుగ ప్రారంభమైందనీ ప్రజలు నమ్ముతారు. ఉ 


47 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


దయం స్నానాలు ముగిసిన తరువాత లక్ష్మీదేవిని పూజించి, సాయంత్రం దీపాలతో 
ఇళ్లన్నీ అలంకరించుకొని, టపాకాయల మోతల్లో కాకరపువ్వొత్తులను, చిచ్చుబుడ్లను 
వెలిగించి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. పిల్లలూ, పెద్దలూ పటాసులు పేల్చటానికి 
పోటీపడుతూ, నవ్వుతూ జరుపుకొనే ఈ పండుగనాడు, వ్యాపారస్తులు తమ కొత్త 
ఖాతా పుస్తకాలను తెరుస్తారు. కేదారేశ్వర వ్రతాన్ని లక్ష్మీపూజలను కూడ జరుపుతారు. 
కొత్త అల్లుళ్లను ఆహ్వానించి కొత్త బట్టలు, కూతుళ్ళకు బంగారం కానుకగా ఇస్తారు. 
సంక్రాంతి : 

గ్రామీణ ప్రాంతాల్లో వేడుకగా జరుపుకొనే మరో పండుగ సంక్రాంతి. కొత్త 
పంటలు చేతికివచ్చిన ఆనందంలో జరుపుకొనే సంక్రాంతి తెలుగువారి పెద్ద పండుగల్లో 
ముఖ్యమైనది. జనవరి నెల 18, 14 15 తేదీల్లో భోగి, సంక్రాంతి, కనుమ 
పండుగలుగా మూడు రోజులపాటు జరిపే ఈ వేడుకల్లో అందరూ కొత్త బట్టలు 
కొనుక్కొని, ఇళ్లన్నీ అలంకరించుకొని వ్యవసాయోత్పత్తులు ఇంటి నిండా కనిపిస్తుండగా, 
కొత్త అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి కొత్తబట్టలు పెట్టి, కొత్తవియ్యంతో పొంగళి చేసుకొని 
విందారగిస్తారు. వ్యవసాయదారులు తమ ఎడ్లను అలంకరించి పూజిస్తారు. 
గంగిరెద్దులను ఊరంతా తిప్పుతూ మోగించే సన్నాయి, డోళ్లు పండుగ వాతావరణాన్ని 
కల్పిస్తాయి. ప్ర్రీలు ముగ్గులు వేయటంలోనూ, పిల్లలు గొబ్బెమ్మలను పెట్టటంలో 
మునిగిపోతారు. వారిదానుల కీర్తనలు, చెక్కభజనలతో వీధులన్నీ 
మారుమోగుతుంటాయి. పొద్దున్నే పిల్లలు గాలిపటాలనెగరేయటంలో ప్రారంభమయే 
వేడుకలు పెద్దల్ని కూడ పాల్గొనేట్టు చేస్తాయి. రంగురంగుల కాగితాలు, ప్లాస్టిక్‌ 
మెటీరియల్‌తో వింత వింత ఆకారాల్లో వివిధ సైజుల్లో తయారుచేసిన గాలిపటాలు 
ఒకదానితో ఒకటి పోటీపడుతూ కొన్ని తెగిపోతూ మరికొన్ని ఎగిరిపడుతూ సరదా 
కలుగజేస్తుంటాయి. అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవాలు మరింత పండుగ 
వాతావరణాన్ని కలుగజేస్తాయి. 


శివరాత్రి ; 
శివనికీ, పార్వతికి కళ్యాణం చేసే శివరాత్రిని పండుగను ఫిబ్రవరి-మార్చి 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 48 


నెలల్లో జరుపుకొంటారు. స్నానాలు చేసి శివాలయాలకు వెళ్లి పూజలు నిర్వహిస్తారు. 
పగలంతా ఉపవాసం, రాత్రికి జాగరణముండే ఈ పండుగనాడు, శివాలయాలఘమ్ర 
విద్యుద్దీపాలతో అలంకరించడమేకాక, ఆలయాలచుట్టూ, ఎత్తైన ప్రభ బళ్లు తిధ్రగటం 
మహాసరదాగా ఉంటుంది. చుట్టు ప్రక్కల ఊళ్లు ఒకదానితో ఒకటి పోటీపడి, పొడవైన 
ప్రభలను నిర్మించి, అలంకరించి తమ గొప్పతనాన్ని చాటుకొంటాయి. రాష్ట్రంభ్రోని 
ప్రధాన శివాలయాలైన శ్రీకాళహస్తి, మహానంది, శ్రీశైలం, వేములవాడ, కాళేశ్వరం, 
ద్రాక్షారామం, కీసరగుట్ట, అమరావతి, కోటప్పకొండల వద్ద శివరాత్రి ఉత్సవాలు 
ఘనంగా జరుగుతాయి. గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ వద్ద జరిగే శివరాత్రి 
ఉత్సవాల్లో ఎడ్ల పందాలు, ప్రభలు, భజనలు, డాన్సు పోటీలు జరుగుతాయి. 


బుద్ధ జయంతి : 


సిద్ధార్థుని పుట్టుక, జ్ఞానసముపార్ణన, బుద్ధుని మహాపరినిర్వాణం జరిగిన 
బుద్ధపూర్ణిమ (వైశాఖపూర్ణిమ) నాడు రాష్ట్రంలోని బౌద్ధులు అత్యంత ఉత్సాహంతో, 
భక్తిశద్ధలతో బుద్ధ జయంతిని జరుపుకొంటారు. సికింద్రాబాదు మహేంద్రహిత్స్‌లోనున్న 
ఆనంద బుద్ధ విహారంలో ఉదయం బుద్ధవందనం, పంచశీల పఠనం, ధమ్మోపదేశనం 
జరుగుతాయి. అలాగే నగరంలోని త్రైలోక్య, జేతవన, నాగధమ్మ బుద్ధవిహారాలు, 
విశాఖపట్నంలోని విశాఖ బుద్ధవిహారం, రాజమండ్రి, కాకినాడ, ఆదుర్రు, విశాఖ 


దగ్గరి పెంబర్తి ఏలూరుల్లోని బుద్ధవిహారాలు బుద్ధజయంతిని ఘనంగా జరుపుకొంటారు. 


ప్రభుత్వపరంగా హైదరాబాదులోని బుద్ధపూర్ణిమ, లుంబినీపార్కు 
హుసేన్‌సాగర్‌లోని బుద్ధవిగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమాలతో పాటు నెక్లెఖెథోడ్డులో 
బుద్ధుని ధాతువులు, రాష్ట్రంలోని బౌద్ధ కట్టడాలు, సంస్కృతిపై ఫోటోప్రదర్శన, 
మూడురోజులపాటు బౌద్ధ సంబంధమైన సాంస్క లతిక కార్యక్రమాలు, అలాగే 
నాగార్జునసాగర్‌, అమరావతిలో కూడ బుద్ధజయంత్యుత్సవాలు జరుగుతాయి. 


మహావీర్‌ జయంతి : 


జైనతీర్ధంకరుడైన వర్ధమాన మహావీరుని జన్మదినాన్ని మహావీర్‌ జయంతిగా 
రాష్ట్రంలోని జైనులు అత్యంత వైభంగా జరుపుకొంటారు. మహావీరుని త్యాగమయ 
409 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


జీవితాన్నీ బోధలను గుర్తు చేసుకొంటూ, నల్లగొండ జిల్లాలోని కొలనుపాక, 
అనంతపురం జిల్లాలోని కొనకండ్ల, హైదరాబాదులోని చైతన్యపురి, గుంటూరు జిల్లాలోని 
మంగళగిరి వద్దగల (హీంకార తీర్ధం) జైనదేవాలయాల వద్ద పూజలు నిర్వహించి 
ఊరేగింపులతో మహావీర్‌ జయంతిని జరుపుతారు. 


రంజాన్‌ : 

కఠిన నియమాలతో నెలరోజులపాటు ఉపవాసముండే ముస్లింలు రంజాన్‌ 
పండుగను గొప్పగా జరుపుకొంటారు. ఈ సందర్భంగా బీదవారికి బట్టలు, డబ్బు 
దానం చేస్తారు. ఉపవాసదీక్ష వంటికి మంచి చేయటంతోపాటు, కుటుంబసభ్యులు, 
ఇతర మానవులు సుఖసంతోషాలతో బతికేట్లు చేస్తున్న దేవునికి కృతజ్ఞతలు తెల్పే 
వ్రతంగా కూడా రంజాన్‌ను పేర్కొంటారు. బక్రీదు పండుగను కూడా రాష్ట్రంలోని 
ముస్లింలంతా భక్తి (శ్రద్ధలతో జరుపుకొంటారు. 
క్రిస్‌మస్‌ : 

జీసస్‌క్రీస్తు జన్మదినమైన క్రిస్‌మస్‌ను రాష్ట్రంలోని క్రైస్త్రవలందరూ తమ ఇళ్ళపై 
నక్షత్రాలతో అలంకరించుకొంటారు. చర్చిలను రంగురంగు విద్యుద్దీపాలతో 
అలంకరించి ఆనందోత్సాహాలతో జరుపుకొంటారు. స్నేహితులు, ఇతర మతాల 
వారిని తమ ఇళ్లకు ఆహ్వానించి, విందులనిచ్చి జరుపుకొనే క్రిస్‌మస్‌ క్రైస్తవుల ముఖ్యమైన 
పండుగ. 
మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర : 

మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన 
జాతరగా పేరుగడించింది. మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండేగాక మహారాష్ట్ర 
మధ్యప్రదేశ్‌, ఒడిషా, చత్తిస్‌ ఘడ్‌ రామ్రాలనుండికూడ భక్తులు అధికసంఖ్యలో 
పాల్గొంటారు. ఈ జాతరకు వచ్చే భక్తుల్లో గిరిజనులతోపాటు గిరిజనేతరులుకూడా 
అమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకొంటారు. ఈ జాతరను రాష్ట్రప్రభుత్వం 
1996 ఫిబ్రవరి 1న స్టేట్‌ ఫెస్టివల్‌గా ప్రకటించి జాతరను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 50 


ప్రతి రెండెళ్ళకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజులలో మూడు రోజులపాటు 
ఆదివాసీ గిరిజనుల సంస్కృతి ఆచార, సంప్రదాయాలతోపాటు కులం కట్టుబాట్లు 
ఆధారంగా విగ్రహాలు లేకుండా కేవలం గద్దెలపై పసుపు కుంకుమ, బంగారం (బెల్లం) 
మర్పించి పూజిస్తారు. కులమతాలకు అతీతంగా భక్తులు దర్శించుకుంటారు. 
సప జసిద్ధంగా లభించే ఇప్పపువ్వు నుంచి తీసిన స్వచ్చమైన ద్రవాన్ని అమ్మవార్లకు 
నైవేద్యంగా సమర్పించిన తరువాత పూజారులు ఆద్రవాన్ని సేవించి తన్మయం 
పొందుతారు. 


ర్‌ 


జాతరకు సంబంధించిన చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే, కాకతీయుల 
కాలంలో మేడారం ప్రాంతం గిరిజన కోయ రాజైన పగిడిద్దరాజు ఆధీనంలో ఉ 
ండేది. వీరి పాలనలో వరుసగా నాలుగేళ్లపాటు కరువు సంభవించగా కప్పం కట్టడానికి 
పగిడిద్దరాజు నిరాకరించాడు. కోపోద్రిక్తుడైన కాకతీయ ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజును 
అణచడానికి పెద్దసైన్యాన్ని పంపగా గిరిజన సేనలు సంపెంగ వాగు వద్ద కాకతీయ 
సేనల దాడికి తట్టుకోలేక గిరిజన సైన్యం నిలువలేకపోయింది. ఈ యుద్ధంలో 
పగిడిద్దరాజుతో పాటు కుమార్తెలైన నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజులు 
వీరమరణం పొందారు. కుమారుడు జంపన్న కాకతీయ సేనలను నిలువరించలేక 
శత్రువు చేతిలో మరణం అవమానమని తలంచి సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య 
చేసుకొన్నాడు. నాటి నుండి ఈ వాగు జంపన్నవాగుగా పిలువబడుతుంది. తరువాత 
కుమార్తె సారలమ్మతో కలిసి సమ్మక్క యుద్ధరంగంలో అపరకాళిలా విజృంభించి 
కాకతీయ సేనలను మట్టుపెట్టుచుండగా, కాకతీయ సైనికుడు దొంగ చాటుగా 
సమ్మక్కను బళ్ళెంతో పొడిచాడు. గాయంతో సమ్మక్క యుద్ధభూమి నుండి ఈశాన్య 
దిశగా చిలుకలగుట్టవైపు వెళ్ళి అదృశ్యమైంది. గిరిజన సైనికులు ఆమె కోసం వెతకగా 
నాగవృక్షం క్రింద పుట్టదగ్గర పసుపు, కుంకుమలతో కూడిన భరిణె వారికి లభించింది. 
నాటి నుండి భరిణిను సమ్మక్క గుర్తుగా భావించి ప్రతి రెండెళ్ళకోసారి కష్టాలు కడతేర్చే 
దేవతగా కొలుస్తూ పూజలు చేయనారంభించారు. అదే సమ్మక్క సారలమ్మ జాతరగా, 
లక్షలమందిని ఆకర్షిస్తుంది. 


వ్‌] ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


తిరుపతి గంగ జాతర : 

ప్రతిసంవత్సరం మే - జూన్‌ మాసాల్లో 9 రోజుల పాటు నిర్వహించే గంగ 
జాతర రాయలసీమ జిల్లాల్లోని చిత్తూరు జిల్లాలో ఘనంగా నిర్వహించబడతాయి. 
ఊరిలో ప్రతిష్టించబడిన గంగశిల వద్ద పాత్ర పెట్టి ఊరిప్రజలందరూ రాగిఅంబలి, 
ఉల్లిగడ్డ, మజ్జిగతో కలిపిన పదార్థాలను పాత్రలో పోస్తారు. దీనిని ప్రసాదంగా భావించి 
గ్రామస్తులందరూ సేవిస్తారు. ఇది సాధారణంగా మంగళవారం ప్రారంభమై తొమ్మిది 
రోజులు పాటించబడుతుంది. ఈ జాతరలో వివిధ రకాలైన విచిత్ర వేషధారణలు 
వేసుకొని ఒళ్ళంతా గంధం పూసుకొని, వేపాకులు ధరించి దేవతకు తమ మొక్కులు 
చెల్లించుకుంటారు. మరికొందరు బైరాగి వేషం ధరిస్తారు. మగవారు ఆడవేషం కూడా 
ధరించటం ఇక్కడి ప్రత్యేకత. రాత్రి కలలో వచ్చిన వేషాలను మరునాడు ధరిస్తారు. 
ఈ జాతరలో జంతుబలి నిషేధం. ఈ జాతర ప్రధానంగా తిరుపతి, పలమనేరు, 
కుప్పం, అవిలాల ప్రాంతాలలో జరుతుంది. ఇవే కాకుండా ద్రౌపది తిరునాళ్ళు, 
మాతమ్మ కొలుపులు కూదా బహుళ ప్రాచుర్యంలో వున్నాయి. 
ప్రభల తీర్ధం : 

కోనసీమ తలమానికంగా భక్తులు నిర్వహించుకొనే జాతరలో ప్రభల తీర్ధం 
ఒకటి. ముఖ్యంగా అంబాజీపేట గ్రామంలో ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ 
గ్రామానికి చుట్టుప్రక్కల గ్రామాలనుండి షోడశ రుద్రుల పేరుతో శివుని ప్రతిష్టించి 
11 ప్రభల బండ్లను లాగుతూ కౌశికీ నది ఒడ్డున ఈ జాతర జనసంద్రంగా 
జరుగుతుంది. 


వారసత్వ ఆకర్షణలుగా వస్తు ప్రదర్శన శాలలు 
వస్తు ప్రదర్శన శాలలు: 
వారసత్వ సంపదలో భాగంగా గుళ్లు, గోపురాలు ఇంకా ఇతర విహార 
స్థలాలతోపాటు చరిత్ర, సంస్కృతులను తెలిపే పాతకాలపు వస్తువుల గురించి 


తెలుసుకోవాలనుకొంటాం. అందుకోసం తాము వివిధ ప్రాంతాల్లో ఉన్న వివిధ 


మ్యూజియాలను కూడా చూడాలనుకొంటారు. పాతరాతి యుగం నుంచి మధ్యయుగం 
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 52 


దాకా మానవుడు వాడిన వివిధ పనిముట్లు, ఆభరణాలు, నాణేలు, రాతప్రతులు, 
శాసనాలు మొదలైనవాటిని తవ్వకాల ద్వారాగానీ, గుప్తనిధులు వెలికిరావటంవల్లగానీ 
సేకరించి ప్రదర్శనశాలల్లో భద్రపరుస్తారు. రాష్ట్రంలో ఉన్న పురావస్తు ప్రదర్శనశాలలు 
పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వీటితోపాటు సమకాలీన కళాఖండాలను 
ప్రదర్శించే గాలరీలు, మ్యూజియాలు, ఆర్ట్‌ గాలరీలు రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర పురావస్తు 
శాఖలు, బిర్లా సంస్ధ, తిరుమల-తిరుపతి దేవస్థానాలు, కొందరు వ్యక్తుల నిర్వహణలో 
అనేక మ్యూజియాలున్నాయి. 


కేంద్ర పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ) మ్యూజియాలు 
నొగార్జునకొందడ: 


హైదరాబాదుకు 145 కి.లో. దూరంలో గల శాతవాహన, ఇక్ష్వాకుల కాలపు 
వస్తు విశేషాలు, లెక్కలేనన్ని బౌద్ధశిల్పాలు గల నాగార్జునకొండ మ్యూజియం ప్రపంచ 
ప్రఖ్యాతి గాంచింది. నాగార్జునసాగర్‌ ద్యాం నిర్మించటం వల్ల ముంపుకుగురైన 
విజయపురి వద్ద 1954-60 మధ్య పురావస్తు తవ్వకాలు జరిగాయి. క్రీ.శ. 8వ 
శతాబ్దికి చెందిన అనేక అవశేషాలు, కట్టడాలు వెలుగు చూశాయి. వీటన్నింటినీ 
భావితరాలకు అందించటానికి, జలాశయంలో ఉన్న ఐలాండ్‌ మీద బౌద్ధ విహారం 
మోడల్లో ఒక మ్యూజియాన్ని నిర్మించారు. అందులో ఆదిమ మానవుని ఉనికిని 
తెలిపే పాతరాతి యుగం, కొత్తరాతియుగం, ఇనుప యుగాలకు చెంది రాతిపనిముట్టు, 
మట్టిపాత్రలు, ఇక్ష్వాకుల కాలపు మట్టి పాత్రలు, సున్నపు, మట్టి బొమ్మలు, మట్టి, 
తాతిపూసలు, బుద్దుని విగ్రహాలు, బుద్దుని జీవిత ఎ౨౦ఘటనలు, జాతక కథలను 
చెక్కిన అనేక శిలాఫలకాలతోపాటు, మధ్యయుగానికి చెందిన బౌద్ధేతర శిల్పాలు కూడా 
ఉన్నాయి. మ్యూజియంలోని శంఖ, పద్మనిధులు, మాతృదేవత, బుద్దుని ప్రతిమ, 
బుద్దుని ధాతువులు చూడటానికి పర్యాటకులు పోటి పడుతుంటారు. సాగర్‌ నుంచి 
సాగే 30 నిమిషాల ఆహ్లాదకరమైన పడవ ప్రయాణంతో నాగార్జునకొండకు 
చేరుకోవచ్చు. 


53 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


కొండాపూరు: 

హైదరాబాదుకు 70 కి.లో. దూరంలో జహీరాబాద్‌ రోడ్డు నుంచి చేరుకొనే 
వీలున్న మెదక్‌ జిల్లా కొండాపూర్‌, శాతవాహన (క్రీ.పూ. 2 - క్రీ.శ. 2 శతాబ్దాలు) 
కాలానికి చెందిన పురాతన స్థలం, విశాలమైన మట్టికోట ఉన్నాయి. 1930 ప్రాంతంలో 
నిజాం ప్రభుత్వ పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో అనేక పురావస్తువులు వెలికిరాగా 
వాటన్నిటినీ, అక్కడే నిర్మించిన పురావస్తు ప్రదర్శనశాలలో ఉంచారు. పాత, మధ్య, 
సూక్ష్మ, కొత్తరాతి యుగపు పనిముట్లు, ఇనుప యుగపు పాత్రలు, పూసలు, శాతవాహని, 
ముందు కాలానికి చెందిన నాణేలు, మూసలు, మట్టిబొమ్మలు, సున్నపుబొమ్మలు, 
రకరకాల రాళ్లతో చేసిన పూసలు, నలుపు, ఎరుపు, నలుపు-ఎరుపు రంగుగల 
మట్టిపాత్రలు, శిలాశిల్పాలు చూపరులను కాలుకదపకుండా చేస్తున్నాయి. బృహత్మధను 
రచించిన గుణాఢ్యుడు కొండాపూర్‌ వాసి అనే ప్రచారంవల్ల కొండాపూర్‌ సందర్శించే 
పర్యాటకుల సంఖ్య రాను రాను ఎక్కువౌతుంది. 


అమరావతి: 


గుంటూరు నుంచి 82 కి.లో.ల దూరంలో కృష్ణానది కుడి ఒద్దునున్న 
అమరావతి ఒక గొప్ప బౌద్ధక్షేత్రంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. అశోకుని శాసనం 
లభించటంవల్ల ఇక్కడున్న మహాస్ట్రూపము క్రీ.పూ. 8వ శతాబ్దానికి చెందిందని తేలింది. 
స్టూపానికి కొంచెం దూరంలో ఉన్న ధాన్యకటకం (ధరణికోట) మట్టికోటలో 
శాతవాహనుల రెండో రాజధాని ఉండేది. మ్యూజియంలో దాదాపు 200 సం॥ల 
నుంచి ఇక్కడ జరిగిన పరిశోధనల్లో బయల్పడిన బౌద్ధశిలాఫలకాలు, శాసనాలు, 
మట్టి పాత్రలు, పూసలు, నాణేలు, బుద్ధుని ధాతువుల నుంచిన స్ఫటికపు పేటికలు, 
అమరావతీ స్థూపం నమూనాలు పర్యాటకులకు పసందు చేస్తున్నాయి. 
చంద్రగిరి: 

తిరుపతి నుంచి 10 కి.మీ.ల దూరంలో ఉన్న చంద్రగిరి చివరి విజయనగర 


రాజుల ప్రతాపానికి ప్రతీక. ఇక్కడున్న కోటగోడలు, రాజప్రాసాదాలు, దిగుడుబావి 
నాటి కట్టడ కౌశలాన్ని తెలియజేస్తున్నాయి. చక్కటి వాస్తు విన్యాసంతో నిర్మించిన 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 5డీ 


రాణీమహల్‌ విజయనగర సామ్రాజ్య వైభవ ప్రాభవాలకు అద్ధంపడుతుంది. ఇందులోని 
ప్రదర్శితాల్లో వెంకటపతిరాయల కాలానికి చెందిన పెయింటింగ్‌లు హృద్యంగా ఉ 
౦టాయి. ప్రాసాదం ఆవరణలో ఉన్ననాటి శిలా శిల్పాలు, దేవాలయ వర్గాలు, 
ఇంకా దిగుడు బావి చూచిన సందర్శకులు, కొండ పైకెక్కి కోటగోడల్ని తడిమి చూచి 
ఒక్కసారి 16-17 శతాబ్దాల్లోకి వెళ్లి మళ్లీ తిరిగొస్తారు. సాయంవేళల్లో దివ్యకాంతుల్లో 
వెలుగులీనే రాజ ప్రాసాదం ప్రతివారి గుండెల్లో చెరగని ముద్రగా మిగిలిపోతుంది. 


శాలిహుండం: 


శ్రీకాకుళానికి 15 కి.మీ.ల దూరంలో వంశధార ఒడ్డున ఉన్న శాలిహుండం 
కొండమీద క్రీ.పూ. 2 - క్రీ.శ. 2 శతాబ్దాలకు చెందిన బౌద్ధ స్థూపాలు, చైత్యాలున్నాయి. 
20వ శతాబ్దాం తొలినాళ్లలో వెలుగుచూచిన ఈ కట్టడాలను చూచిన తరువాత, 
కొంచెం దూరంలో ఉన్న చిన్న మ్యూజియంలో రామతీర్థం నుంచి తరలించిన క్రీ.శ. 
9-10 శతాబ్దాలనాటి బౌద్ధశిల్పాలు ప్రత్యేక ఆకర్షణ. అక్కడి శిల్పాల్లో మరీచి, 
బుద్ధుడు, 10వ శతాబ్దాల వరకూ బౌద్ధం విలసిల్లిందని తెలియజేస్తున్నాయి. వజయాన 
బౌద్ధ ప్రతిమా లక్షణం తెలుసుకోటానికి శాలిహుండం మ్యూజియంలోని శిల్పాలు 
ఎంతగానో ఉపయోగపడతాయి. 

రాష్ట్ర ప్రభుత్వ మ్యూజియాలు 

దా॥ వైయస్‌ఆర్‌ ఏపీ స్టేట్‌ మ్యూజియం: నాంపల్లిరోడ్‌, హైదరాబాదు. 

పబ్లిక్‌ గార్ట్‌న్స్‌లో ఉన్న ఏపీ స్టేట్‌ మ్యూజియంలో రాష్ట్ర చరిత్ర - సంస్క 
గతికి సంబంధించిన అనేక పురావస్తువులున్నాయి. 1935లో నిజాం, నిర్మించిన, 
'డాల్‌హౌస్‌' తరువాత, పురావస్తు ప్రదర్శనశాలగా మారింది. ఇందులో ప్రీహిస్టారిక్‌, 
స్కల్‌ప్పరల్‌, బుద్ధిస్ట్‌, బ్రాంజ్‌, న్యూమిస్‌మాటిక్స్‌, టెక్స్‌టైల్స్‌, చైనీస్‌వేర్‌, బీద్రీవేర్‌, 
గాలరీలు అజంతా, యూరోపియన్‌, కాంటెపరరీ ఆర్ట్‌ గాలరీలున్నాయి. చరిత్ర 
తెలుసుకోటానికి ఇష్టపడే పర్యాటకులు, ప్రీహిస్ట్రారిక్‌ గాలరీలు పాత, మధ్య, స్టూక్ష్మరాతి 
యుగపు పనిముట్లు, రాయచూరు ప్రాంతం కల్లూరులో దొరికిన తామ్ర శిల్లాయుగపు 
యాంటెన్నా కత్తులు, ఇనుప యుగానికి చెందిన ఇనుప పనిముట్లు, మట్టిపాత్రలు, 

వ్‌5 ఆంధ్రప్రదేశ్‌లో పఠ్యాటకం 


నాటి జీవన విధానంలో క్రమంగా వచ్చిన మార్పులను గమనిస్తారు. మరోవైపు 
గ్యాలరీలో క్రీ.పూ. 5-క్రీ. శ. 19వ శతాబ్దాల వరకూ విడుదలైన వివిధ రకాల నాణేలు, 
నాణిప్రియులకు కనువిందు చేస్తాయి. 


బుద్దిస్ట్‌ గాలరీలో, అమరావతి స్తూపం వేదిక భాగాలు, చంధవరం స్తూపం 
నుంచి తరలించిన బోధివృక్షం, స్థూపం, సింహాసనం, ఉన్న వివిధ శిలాఫలకాలు, 
బుద్ద్ధాం, అమరావతిల నుంచి తెచ్చిన బుద్దుని బొమ్మలతోపాటు అమరావతి స్టూపం, 
నొగోర్జునకొండ శిల్పాల నమూనాలను ప్రదర్శించారు. తరువాత స్మల్‌ప్పరల్‌ గాలరీలో 
బ్రాహ్మణీయ, జైన శిల్పాలు చోటుచేసుకొన్నాయి. క్రీ.శ. 8-16 శతాబ్దాల 
మధ్యకోలానికి చెందిన గణేశ్‌, సరస్వతి, సప్తమాతలు, విష్ణు, దేవి, భైరవ, నటరాజ, 
మహిషమర్థిని, వీరశిలలు, జైన శిల్పాల్లో 28, 24వ తీర్ధంకరులైన పార్య్వనాధుడు, 
మహావీరుని శిల్పాలు మలచిన తీరు మెచ్చుకోదగ్గది. 


బ్రాంజ్‌ గాలరీలో తరతరాల ఆంధ్రదేశపు కాంస్యకారుల (కంచుతో శిల్పాలను 
పోతపోసే వారు) పనితనాన్ని తెలియజేసే అనేక బొమ్మలున్నాయి. క్రీ.పూ. 2-క్రీ.శ. 18వ 
శతోచ్చికి చెందిన శిల్పాల్లో, ఎక్కువభాగం దేవతా మూర్తులే. క్రీ.పూ. 2వ శతాబ్టికి 
చెందిన ధూళికట్ట హారీతి శిల్పం, రాజమండ్రి తవ్వకాల్లో వెలుగుచూచిన యువతి, 
కొలనుపాకలో బయల్చడిన గంటలు, ఖమ్మం నుంచి తెచ్చిన కాకతీయ దీపసుందరి, 
నెల్లూరు, బొక్కసంపాలెం, మోటుపల్లి నుంచి తరలించిన రామ, లక్ష్మీనారాయణ, 
నటరాజ విగ్రహాలు చూడదగినవి. వీటితోపాటు నేపాలుకు చెందిన తార, సింహం, 
ఇంకా బుద్ధుని బొమ్మలు చూపరులను ఆకట్టుకొంటున్నాయి. 


మొదటి అంతస్తులోగల అజంతా గాలరీలో అజంతా వర్ణచిత్రాల నకళు 

_న్నాయి. సయ్యద్‌ అహ్మద్‌, జలాలుద్దీన్‌లు చిత్రించిన అజంతా గుహల్లోని వర్ణాచిత్రాల 
నకళ్లు అసలుకు ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నాయి. వీటిల్లో జాతక కథలు, నల్లటి 
అందగత్తె, పునరాగమనం, హంసజాతకకథా దృశ్యాలు మనసును దోచుకొంటున్నాయి. 
మరోజైపు ప్రదర్శించిన యూరోపియన్‌ వర్ణచిత్రాలు వివిధ భావజాలాన్ని 
ప్రదర్శిస్తిన్నాయి. ఇదే గాలరీలో బీదరీ పాత్ర సామాగ్రి, మధ్యయుగాలనాటి బట్టలు, 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 56 


చైనా పోర్సెలీన్‌, ఇతర పింగాణీ పాత్రలు కళాత్మక వస్తువుల్లో కొన్ని మ్యూజియంలోనే 
మరోవైపున్న గాలరీలో దక్కనీ, రాజస్థానీ మీనియేచర్లతో పాటు సమకాలీన 
కళాఖండాలున్నాయి.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అబ్బుల్‌ రహమాన్‌ చుగ్‌తాయ్‌, 
విలక్షణ శైలి వర్ణచిత్రాలు ఈ గాలరీకే హైలైటు. పిటీరెడ్డి, కాపురాజయ్య, వై. బాలయ్య, 
కొండపల్లి శేషగిరిరావు, పి.ఆర్‌. రాజు, పైడిరాజు, కృష్ణమూర్తి, ఉల్పి, గిరి మొదలైన 
ప్రఖ్యాత చిత్రకారుల వర్ణచిత్రాలున్నాయి. మ్యూజియంలో ఆవరణలో ఉన్న క్రీశ. 
16వ శతాబ్దికి చెంది కొయ్యరథం, కాకతీయ కళామండపం, ఖుతుబ్‌షాహీ, 
అసఫ్‌జాహీల యుద్ధ పరికరాలను చూచి తీరాల్సిందే. క్రీ.పూ. 4వ శతాబ్దం నుండి 
అసఫ్‌జాహీల వరకు ఆయా కాలాలలో వాడిన కరెన్సీ నాణేలు, ఈజిప్టు నుండి తెప్పించి 
ప్రదర్శనలో భద్రపరచిన మమ్మీ సందర్శకులలో ఆసక్తిని పెంచుతాయి. 


ఏపీ ఆర్కియాలజికల్‌ మ్యూజియం (శ్రీశైలం పెవిలియన్‌) పురావస్తుశాఖ ఆవరణ, 


హైదరాబాద్‌. 


గన్‌ఫాండ్రిలో లేపాక్షి ఎంపోరియానికి ఎదురుగా ఉన్న రాష్ట్ర పురావస్తుశాఖ 
ఆవరణలో ఉన్న శ్రీశైలం పెవిలియన్‌ మ్యూజియంలో, శ్రీశైల జలాశయ ముంపు 
ప్రాంతం నుంచి తరలించిన పురావస్తువులను ప్రదర్శించారు. పాత, మధ్య, సూక్ష్మ, 
కొత్తరాతియుగాలకు చెందిన చేతిగొడ్డళ్లు, _ బ్లేళ్లు మొనలు పాలిష్‌ చేసిన గొడ్డళ్లు, 
విసరురాళ్లు, ఒడిసెలరాళ్లు, ఇనుపయుగానికి చెందిన మట్టి శవపేటికలు, నలుపు, 
ఎరుపు, నలుపు-ఎరుపు మట్టిపాత్రలు, ఇనుప పనిముట్లు ఇప్పటికీ ఆశ్చర్యాన్ని 
గొలుపుతున్నాయి. చారిత్రక తొలియుగా (క్రీ.పూ. 3-క్రీ.శ. 4వ శతాబ్దినికి చెందిన 
మట్టిపాత్రలు, పూసలు, ఇనుప పనిముట్లు, అప్పటి జీవన విధానానికి అద్దం 
పడుతున్నాయి. 


ఖజానా బిల్దింగ్‌ మ్యూజియం: గోల్కొండ, హైదరాబాదు. 


గోల్కొండ పెద్దబజారులో పోస్టాఫీసు ప్రక్కనున్న పురాతన భవనం 
కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల ట్రెజరీగా ఉండటం మూలాన దానికి ఖజానా బిల్టింగ్‌ 
అని పేరు కలిగింది. విశాలమైన భవనంలో రాష్ట్రకూట, వేములవాడ చాళుక్య, 


57 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


కళ్యాణీ చాళుక్య, కాకతీయ, తరువాతి కాలపు శిల్పాలు, కుతుబ్‌షాహీ, అసఫ్‌జాహీల 
యుద్ధ పరికరాలు ప్రదర్శించబడినాయి. శిల్పాల్లో చిలుకూరు, కొలనుపాక, 
పటాన్‌చెరువుల నుంచి తరలించిన పార్వ్వనాథ, మహావీర జైన శిల్పాలు, నరసింహ, 
వినాయక, చండి, చాముండి, సప్తమాతలు, మహిషమర్థిని, వీరగల్లు శిల్పాలు 
ముఖ్యమైనవి. ఆయుధాల్లో విల్లు, బాణాలు, తుపాకులు, ఫిరంగి గుళ్లు, కత్తులు, 
డాల్లు చూడాల్సిన వస్తువులు. 
గోల్కొండ టూంబ్స్‌ సైట్‌ మ్యూజియం: గోల్కొండ. 

గోల్కొండ కోటను, హైదరాబాదు నగరాన్ని నిర్మించిన కుతుబ్‌షాహీ రాజుల 
సమాధులను చూడటానికి వచ్చే పర్యాటకుల కోసం రాష్ట్ర పురావస్తుశాఖ, ఒక చిన్నపాటి 
మ్యూజియాన్ని ఏర్పాటుచేసింది. కుతుబ్‌షాహీల చరిత్రతోపాటు ఆనాటి పనిముట్టు, 
ఇతర వస్తువులను గురించి కూడా తెలుసుకోవటం ఆసక్తికరంగా ఉంటుంది. విలక్షణ 
ఇస్తాం వాస్తును ప్రతిబింబిస్తున్న సమాధుల నడుమ ఉన్నా ఈ మ్యూజియంలో 
కుతుబ్‌షాహీలు వాడిన కవచాలు, కత్తులు, కటార్లు, విందారగించిన చైనా పింగాణీ 
పాత్రలు, నాటి రాతప్రతులు, నాణేలు, ఇంకా సమాధుల ప్రాంగణంలో సమ్మర్‌ హౌస్‌ 
దగ్గర జరిపిన తవ్వకాల్లో బయల్పడిన వస్తువులను ప్రదర్శనలో ఉంచారు. పుస్తకాల్లో 
చదువుకొనే రాజుల చరిత్రతోపాటు వారి వర్ణచిత్రాలు, వాడిన పరికరాలను 
తిలకించటం వల్ల చరిత్ర పై మమకారం, వారసత్వ సంపద పై గౌరవాలు పెరుగుతాయి. 


విశాఖ మ్యూజియం: విశాఖపట్నం. 


డెస్టినేషన్‌ సిటీగా పేరుగాంచిన విశాఖపట్నంలో పొడవాటి బీచ్‌లు, 
బౌద్ధకట్టడాలు, స్టీల్‌ ప్లాంట్‌, హార్చరు, సింహాచలం దేవస్థానాలతోపాటు కైలాసగిరిలాంటి 
విహారయాత్రా స్థలాలు కూడా ఎక్కువే. వచ్చే పర్యాటకుల కోసం కొన్నేళ్ల క్రితం 
నగరపాలక సంస్ధ చిన్నవాల్తేరు-బీచ్‌ మధ్య గల డచ్‌ బిల్జింగ్‌లో ఏమంత పురాతనం 
కాని వస్తువులతో విశాఖ మ్యూజియాన్ని ఏర్పాటుచేసింది. ఇందులో విజయనగరం, 
బొబ్బిలి సంస్థానాధీశుల వస్తువులు, పైడిరాజు, రాజేశ్వరరావుల పెయింటింగ్‌లు, 
నావల్‌ యూనిట్‌ వారి పాత వస్తువులను ప్రదర్శించారు. పురావస్తువులు లేని లోటు 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 58 


కొట్టొచ్చినట్టు కనబడుతున్న ఈ మ్యూజియం ఆవరణలో నగరపాలక సంస్థ సౌజన్యంలో 
1999లో రాష్ట్ర పురావస్తుశాఖ ఆర్కియోలజికల్‌ సెక్షన్‌ను ఏర్పాటుచేసింది. ఇందులో 
తొట్లకొండ, బావికొండ వద్ద బయల్పడిన బుద్ధ పాదాలు, ఛాత్రపు శకలాలు, 
హైదరాబాదు నుంచి తరలించిన బుద్దుని శిల్చ్పం, కాకతీయళిల్పం, పాల-సేన శిల్పాలు, 
వేణుగోపాల శిల్పం మనోహరంగా ఉన్నాయి. మరో విభాగంలో విశాఖ ప్రాంతంలో 
బయల్పడిన గుప్తనిధులు, నాణేలు, కంచు విగ్రహాలు, కత్తులు, కటారులను కూడా 
ప్రదర్శించారు. ఇదే ఆవరణలో నిర్మాణం పూర్తెన మ్యూజియంలో మరో కొన్ని 
నెలల్లో పూర్తి స్థాయి మ్యూజియం రూపుదిద్దుకోబోతుంది. 


ఆంధ్ర సారస్వత పరిషత్పత్రిక మ్యూజియం: కాకినాడ. 


స్వాతంత్ర్యం రాకమునుపు ఆంధ్రదేశపు ప్రాచీన సాహిత్యంపై పరిశోధనలు 
చేసి, నాటి సారస్వత జెన్నత్యాన్ని నలుగురికీ తెలియజెప్పటానికి ఏర్పడిన ఆంధ్ర 
సారస్వత పరిషత్తు ఒక పత్రికను స్టాపించింది. విలువైన సాహిత్య విషయాలను 
వెలువరించుటమే కాక అరుదైన రాతప్రతులు, ముద్రిత [గ్రంధాలను పురాతన 
వస్తువులను సేకరించింది. అలా ఒక్కో రాతిప్రతి ఒక్కో శిల్చ్పం, ఒక్కో వస్తువు చేరి 
రాతప్రతుల గ్రంథాలయంతోపాటు చిన్నపాటి మ్యూజియం కూడా ఏర్పడింది. పరిషత్తు 
నిర్వహణలో రామారావుపేటలో నున్న ఈ గ్రంథాలయం, మ్యూజియాలను రాష్ట్ర 
ప్రభుత్వం స్వీకరించి, ఒక పరిశోధనా సంస్థను కూడా ఏర్పాటుచేసింది. అమూల్యమైన 
విద్య, అలంకారశాస్త్రం, చారిత్రక సాహిత్యం, పురాణాలు, కావ్యాలు, ప్రబంధాలు, 
ఆయుర్వేద, వైద్య గ్రంథాలు, పిఠాపురం రాజా బహూకరించిన పుస్తకాలు, రాతప్రతులు 
ఎందరో పండితుల దృష్టిని ఆకర్షించాయి. 


దూరప్రాంతాల నుంచి వచ్చే సాహితీ, చారిత్రక పరిశోధనలు, ఇతర 
పర్యాటకుల సౌకర్యార్థం, ఇదే భవనం ఆవరణలో శిలాశిల్పాలు, శాసనాలు, ఇతర 
పురావస్తువులు కూడా ప్రదర్శనలో ఉన్నాయి. మోర్త నుంచి తరలించిన శివుని 
బొమ్మ ఎ(ర్రవరం నుంచి తరలించిన బుద్దుని ధాతుపేటిక, శాతవాహన కాలపు 
ఇటుక రాయి, ఇంకా ఇతర ప్రాంతాల నుంచి తరలించిన భైరవ, చండి, మహిషమర్ధిని 


క్రి ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


శిల్పాలు ఒకనాటి కోస్తా ప్రాంత చరిత్రకు సాక్ష్యం పలుకుతున్నాయి. ఏ మాత్రం 
సందర్శకుల నాకట్టుకొనే రీతిలో లేని ఈ మ్యూజియాన్ని ఆధునీకరంచాల్సిన అవసరాన్ని 
పర్యాటక, పురావస్తుశాఖలు గుర్తించి, రాతప్రతులపై ఒక కేటలాగును, ప్రదర్శితాలపై 
ఒక గైడ్‌ బుక్‌ను పర్యాటకులకు అందుబాటులో ఉంచాలి. 
రాళ్లబండి సుబ్బారావు గవర్నమెంట్‌ మ్యూజియం: ఉల్లితోట వీధి, రాజమండ్రి. 
ఆంధ్రదేశ చరిత్ర, సంస్కృతిపై పరిశోధన చేయటానికి ఏర్పడిన ఆంధ్రేతిహాసిక 
పరిశోధక మందలి కార్యదర్శి రాళ్లబండి సుబ్బారావు 1930 ప్రాంతం నుంచి సేకరించిన 
పిలువైన శాసనాలు, శిల్పాలను భద్రపరిచి ఒక మ్యూజియంగా తీర్చిదిద్దారు. 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1967లో దీన్ని స్వీకరించి ప్రభుత్వ మ్యూజియంగా 
ప్రకటించింది. 1999లో పునర్వవస్తీకరించబడిన ఈ మ్యూజియంలో గోదావరి 
జిల్లాల నుంచి తరలించిన శిల్పాల్లో మార్మందేయ, కూర్మపీఠం, బుద్ధుని శిల్పం, 
తాటిపాక మహావీరుని శిల్పం ముఖ్యమైనవి. రాజరాజనరేంద్రుని బంగారు నాణం, 
కుతుబ్‌షాహీ, అసఫ్‌జాహీల కాలపు కత్తులు, కటార్లు, నెల్లూరు కొయ్య బొమ్మలు, 
హైదరాబాదు బీద్రీ పాత్రలు, కంచు బొమ్మలు ముఖ్యమైనవి. గోదావరి వరదల్లో 
కొట్టుకొచ్చిన టైబల్‌ ప్త శివుని తల కొయ్య బొమ్మలు 'ప్రత్యేకాకర్షణలు. 
సమీపంలోనున్న సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం భవనంలో ప్రదర్శించిన 
అతని పదక కుర్చీ, బట్టలు, చేతికర్ర, రాతప్రతులు, రచనలు, ప్రింటింగ్‌ మెషీన్‌, 
ఇంకా వీరేశలింగం భార్య రాజ్యలక్ష్మి నివాసం పర్యాటకులు చూచి తీరాల్సిందే. 


విక్టోరియా జూబిలీ మ్యూజియం: బందర్‌ రోడ్డు, విజయవాడ. 


విక్టోరియా మహారాణి సింహాసనాన్నధిష్టించి 25 ఏళ్లైన సందర్బంగా 1887వ 
నంలో అందుకు గుర్తుగా విజయవాడలో నిర్మించిన భవనంలో 
మ్యూజియాన్నేర్పరచటంవల్ల దీనికి వీజే మ్యూజియం అని పేరొచ్చింది. నూజివీడు 
జమీందారు బహూకరించిన ఈ స్థలంలో నిర్మించిన భవనంలో తీరప్రాంతం నుంచి 
తరలించిన శిల్పాలు, ఇతర ప్రాంతాల నాణేలు, రాతప్రతులు, పెయింటింగ్‌లు, 
మధ్యయుగాలనాటి ఆయుధాలు, ప్రదర్శనలో ఉన్నాయి. భవనం గోడల మీదున్న 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 60 


ఏనుగులు, ఒంటెల మరుసలు అప్పటి సుధాశిల్ప నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. 
శిలాశిల్పాల్లో బుద్ధుని సున్నపు రాతిశిల్పం, కొణిదెన, దర్శి పంచవీరశిల్పాలు, ఇంకా 
చందేశ, వీరభద్ర, ముఖలింగం, మహిషమర్ధిని, ద్వారపాలక, సప్తమాతలు, వినాయక 
శిల్పాలు ముఖ్యమైనవి. నాణేలు, మీనియేచర్‌ పెయింటింగులు, రాతప్రతులు, రాగిరేకు 
శాసనాలు చూడాల్సిన వస్తువుల్లో కొన్ని. మ్యూజియం ఆవరణలో డచ్‌ వారి సిమెట్రీల 
వద్ద ఉంచిన ఎపిటాప్‌లూ, కాలువ తవ్వకాల్లో బయల్పడిన తూర్పు చాళుక్యుల స్థంభాలు 
ఈ మ్యూజియంలోని ఇతర ఆకర్షణలు. 


బౌద్ధశ్రీ ఆర్మియోలజికల్‌ మ్యూజియం: ఏసీ కాలేజీ ఎదురుగా, గుంటూరు. 


విద్యా, వ్యాపార కేంద్రంగా గుర్తింపు పొందిన గుంటూరు మహానగరంగా 
ఎదిగింది. అనేక విద్యా సంస్థలున్న గుంటూరులో స్థానిక అడ్వకేటు బసివిరెబ్టి కృషి, 
ఒక్కప్పటి కలెక్టర్లు భగవాన్‌దాస్‌, ఎన్‌. రమేశన్‌ల తోడ్పాటుతో అమరావతి రోడ్డులో 
ఏసీకాలేజీ ఎదురుగా ఉన్న స్థలంలోని పాతభవనంలో కేవలం రాతిశిల్పాలను 
భద్రపరచారు. రానురాను పురాతన వస్తువుల పట్ల మక్కువ చూపించే విద్యావేత్తలు, 
పరిశోధకుల నుంచి వచ్చిన వత్తిడివల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ మ్యూజియం స్థాయిని 
పెంచింది. చుట్టు పక్కల గల బౌద్ధ స్థావరాల నుంచి సేకరించిన శిలాఫలకాలు, 
బుద్ధుని బొమ్మలు, ఎక్కువగా ఉండటంవల్ల ఈ మ్యూజియానికి బౌద్ధశ్రీ ఆర్మియోలజికల్‌ 
మ్యూజియం అని పేరు కల్గింది. 1992లో ఆధునీకరించబడిన ఈ మ్యూజియంలో, 
బుద్ద్ధాం, ఏట్రవానిపాలెం, కర్లపాలెం, చేబ్రోలు మొదలైన చోట్ల నుంచి సేకరించిన 
క్రీ.పూ. 2-క్రీ.శ. 3 శతాబ్దాలకు చెందిన సున్నప్రురాతి శిలాఫలకాలు, బుద్దుని శిల్పాలు 
చూపరులను ఇట్టే ఆకట్టుకొంటున్నాయి. ఖమ్మంజిల్లా నేలకొండపల్లి నుంచి సేకరించిన 
బుద్ధుని పంచలోహ విగ్రహం ఇక్కడి ప్రత్యేకాకర్షణ. ఆరుబయట ప్రదర్శించిన క్రీ.శ. 
7-17 శతాబ్దాల మధ్యకాలానికి చెందిన శైవ, వైష్ణవ, శాక్త శిల్పాలు పరిశోధక 
విద్యార్థులు, సామాన్య పర్యాటకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 1999లో కొద్దిపాటి 
ఆధునీకరణకు నోచుకొన్న ఈ మ్యూజియంలో నాగార్జున విశ్వవిద్యాలయంలో 
ఆచార్యునిగా పనిచేసిన కీ.శే. బి.యస్‌.ఎల్‌. హనుమంతరావు జ్ఞాపకార్థం ఒక 


61 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


పరిశోధనా సంస్థను నెలకొల్పి బి.ఎగ్‌ఎల్‌ సొంత [గ్రంథాలయాన్ని కూడా 
పరిశోధకులకు అందుబాటులో ఉంచారు. 


జిల్లా పురావస్తు ప్రదర్శనశాల: దర్గామిట్ట, సరస్వతీనగర్‌ నెల్లూరు. 

విక్రమ సింహవురిగా పేరుగాంచిన నెల్లూరు పట్టణానికి దాదాపు 
వెయ్యేళ్లకుపైగా చరిత్ర _ ఉంది. జిల్లా రాతియుగం నుంచి మధ్యయుగాల వరకు 
ఎన్నో చారిత్రక సంఘటనలకు సాక్షీభూతంగా నిలిచింది. సాహిత్యం, కళలు, 
దేవాలయాలు, చేతి వృత్తులకు పుట్టిల్లైన నెల్లూరులో ఇటీవలి కాలం వరకూ జిల్లా 
ప్రాదేశిక చరిత్ర, సంస్కృతిని తెలియజెప్పే మ్యూజియం లేదు. 1999లో జిల్లా 
నుంచి తరలించిన శిల్పాలు, శాసనాలలో ఆరుబయలు మ్యూజియంగా ప్రారంభమైన 
జిల్లా మ్యూజియం నిర్మాణంలో ఉంది. రాబోయే సంవత్సరంలో అన్ని హంగులతో 
ప్రదర్శనశాల రూపుదిద్దుకోబోతుంది. ఉన్న శిల్పాల్లో వినాయక, సప్తమాతలు, వీరభద్ర, 
వేణుగోపాల, కుంతూరు, దామరాయిల నుంచి తరలించిన బుద్ధుని బొమ్మలు, 
కర్నూలుజిల్లా పాతకోట నుంచి తరలించిన ఆలయద్వార శాఖలు ప్రత్యేక ఆకర్షణలు. 


స్థానిక ప్రదర్శనశాల: కనుపర్తి, ప్రకాశం జిల్లా. 

ఒంగోలు స్టేషన్‌లో దిగి బస్సుల్లో చేరుకోటానికి వీలున్న కనుపర్తి వద్ద 
చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలించిన శిలాళిల్పాలు, శాసనాలతో ఒక చిన్న 
మ్యూజియాన్ని ఏర్పాటుచేశారు. క్రీ.శ. 7-17 శతాబ్దాల మధ్యకాలానికి చెందిన 
అనేక రాతి శిల్పాల్లో నంది, వీరభద్ర, వీరగల్లు శిల్పాలు ముఖ్యమైనవి. 


స్థానిక ప్రదర్శనశాల: చంధవరం, ప్రకాశం జిల్లా. 


ప్రకాశంజిల్లా దర్శి, త్రిపురాంతకంల నుంచి చేరుకొనే వీలున్న చంధవరం 
గ్రామ శివారులో, గుండ్ల్రకమ్మనది కుడివైపున గల సింగరకొండమీదున్న బౌద్ధ స్థూపం, 
చైత్య, విహారాల వద్ద 1970లో తవ్వకాలు జరిగాయి. క్రీపూ. 2 - క్రీశ 8 
శతాబ్దాల మధ్యకాలానికి చెందిన శాతవాహన నాణేలు, మట్టిపాత్రలు, చైత్యాలు, 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 62 


శిలామండపాలు ఆనవాళ్లు లభించాయి. కొండను వివిధ మట్టాల్లో లెవెల్‌ చేసి 
నిర్మించుకున్న బౌద్ధ కట్టడాలను తీర్చిదిద్దిన తీరు ప్రశంసనీయం. బయల్చ్పడిన 
మహాస్టూపం ప్రదక్షిణాపధం చుట్టూ నిలిపిన నిలువెత్తు శిలాఫలకాలు, స్తూపం పైన 
గల హార్మికం శాతవాహన కట్టడ కౌశలాన్ని తెలియజేస్తున్నాయి. సాంచీ స్టూపాన్నీ 
గుర్తుకు తెచ్చే ఈ స్థూపం చుట్టూ పడిపోయి ఉన్న శిలాఫలకాలను ప్రదర్శించే నిమిత్తం 
ఇక్కడ ఒక చిన్న మ్యూజియాన్ని రాష్ట్ర పురావస్తుశాఖ నిర్మించింది. అందులో బోధివృక్షం, 
స్థూపం, సింహాసనంలాంటి బొమ్మలున్న అనేక శిలాఫలకాలు మాత్రమే ఉన్నాయి. 
విసిరేసినట్లు జనావాసాలకు దూరంగా ఉండటమే కాక, గుంద్లకమ్మనదిపై బ్రిడ్డి 
లేకపోవడంతో ఈ స్థల మ్యూజియాన్ని దర్శించే పర్యాటకుల సంఖ్య చాలా తక్కువేనని 
చెప్పాలి. సరైన భద్రతలేని కారణంగా ఇప్పటికి రెండుమార్లు విలువైన శిలాఫలకాలు 
దొంగతనానికి గురికాగా, మ్యూజియంలో నున్న ఇతర శిలాఫలకాలను చంధవరం 
గ్రామ పంచాయితీ కార్యాలయంలో భద్రపరిచారు. 


భగవాన్‌ మహవీర్‌ ప్రభుత్వ మ్యూజియం: కడప. 


జిల్లా ప్రాదేశిక చరిత్ర, సంస్కృతులపై ఆసక్తిగల పర్యాటకులు, పరిశోధకుల 
కోసం 1981లో రాష్ట్ర పురావస్తుశాఖ, స్థానిక మహావీర జైన సంఘం సహకారంతో 
కడపలో భగవాన్‌ మహావీర్‌ ప్రభుత్వ ప్రదర్శనశాలను ఏర్పాటుచేసింది. జిల్లాలోని 
ఒకే ఒక బౌద్ధ స్థావరమైన నందలూరు నుంచి తరలించిన బుద్ధ పాదాలు, ఇతర 
సున్నపు బొమ్మలు, ఇంకా జిల్లా నుంచి తరలించిన జైన, శైవ, వైష్ణవ, శాక్త శిల్పాలు, 
శాసనాలు సందర్శకులను ఆకట్టుకొంటున్నాయి. 
స్థానిక మ్యూజియం: మైలవరం ద్యాం సైట్‌, కడప జిల్లా. 

కడపజిల్లా, మైలవరం వద్ద చిత్రావతి నదిపై ఆనకట్ట నిర్మించటంవల్ల ఏర్పడిన 
జలాశయం ముంపుకు గురైన గ్రామాల నుంచి తరలించిన విలువైన చారిత్రక శిల్పాలు, 


శాసనాలను భావితరాలకు ప్రదర్శించే నిమిత్తం మైలవరం దగ్గర అప్పటి ఇంజనీరు 
శివరామకృష్ణయ్య సహకారంతో పురావస్తుశాఖ ఒక మ్యూజియాన్ని ఏర్పాటుచేసింది. 


63 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


కల్లూరు సుబ్బారావు గవర్నమెంట్‌ మ్యూజియం: డి.ఆర్‌.డి.ఎ. కాంప్లెక్సు, అనంతపూర్‌. 

స్వాతంత్ర సమరయోధుడైన కల్లూరు సుబ్బారావు మ్యూజియం నిర్మాణానికి 
అవసరమైన స్థలాన్ని విరాళంగా ఇచ్చినందుకు మ్యూజియానికి ఆయన పేరు పెట్టారు. 
జిల్లా ప్రాదేశిక చరిత్ర, సంస్కృతిని వెల్లడించే పురావస్తువులు, శాసనాలు, శిల్పాలు, 
ప్రదర్శనలో ఉన్నాయి. 


జిల్లా పురావస్తు ప్రదర్శనశాల: బుధవారపేట, కర్నూలు. 


శ్రీశైలం జలాశయం ముంపుకు గురైన గ్రామాల నుంచి తరలించిన శిల్పాలు, 
శాసనాలు, ఇతర పురావస్తువులను హంద్రీనది ఒడ్డున నిర్మించిన మ్యూజియంలో ఉ 
౦చారు. హైదరాబాదు నుంచి తరలించిన రాతి, ఇనుప, చారిత్రక తొలియుగాలకు 
చెందిన రాతి గొడ్డళ్లు, సూక్ష్మరాతి పనిముట్లు, మట్టి పాత్రలు, ఇనుప పనిముట్టు, 
మట్టి బొమ్మలు, మట్టి, రాతిపూసలు, శిలాశిల్పాలు చూపరులను విశేషంగా 
ఆకర్షిస్తున్నాయి. జిల్లా నుంచి తరలించిన క్రీ.శ. 7-18 శతాబ్దాలకు చెందిన 
శిలాశిల్పాల్లో నటరాజ, పద్మపాణి, కుబేర, ఆరుబయట ప్రదర్శించిన మాతృదేవత, 
సప్తమాతలు, గణేశ, శివలింగం, నంది, శృంగార, శిల్పాలు, మ్యూజియం వెనుకగల 
ద్వార బంధాలు, పునర్నిర్మించిన పాతకోట దేవాలయం, కొక్కెరంచ, ఎర్రమఠం 
మండపాలు జిల్లాలోని దేవాలయ వాస్తును విడమర్చి చెబుతున్నాయి. 


జిల్లా పురావస్తు ప్రదర్శనశాల: పిల్లలమర్రి, మహబూబ్‌నగర్‌. 


పట్టణ వాతావారణానికి దూరంగా, సుందరమైన ప్రకృతి మధ్య విశాలమైన 
విహార స్థలంలో, మహబూబ్‌నగర్‌కు 6 కి.మీ. దూరంలో నున్న పిల్లలమర్రి వద్ద గల 
మ్యూజియంలో రమణీయ శిల్పాలు, అందమైన ఆలయం, శాఖోపశాఖలుగా విస్తరించిన 
మర్రిచెట్టు, అటవీశాఖవారి నర్సరీ, పక్షుల సంరక్షణాలయం, జింకల పార్కులతో 
కళకళలాడుతూ రోజూ ఎంతో మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తూంది. మ్యూజియంలోని 
జూరాల పెవిలియన్‌లో, ప్రాజెక్టు ముంపుకు గురైన ప్రాంతాలు, ఇతర స్థలాల నుంచి 
సేకరించిన రాతి యుగం, చారిత్రక తొలియుగానికి చెందిన పురావస్తువులు, 
మధ్యయుగాలకు చెందిన కంచు విగ్రహాలు, బీద్రీపాత్రలు, ఆయుధ సామగ్రి, చైనా 

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 64 


పింగాణీ పాత్రలు, శాతవాహనుల నుంచి అసఫ్‌జాహీల వరకూ విడుదల చేసిన 
నాణేలు ప్రదర్శనలో ఉన్నాయి. ఆరుబయట పశ్చిమ చాళుక్య, రాస్త్రకూట, కళ్యాణీ 
చాళుక్య, కాకతీయ, విజయనగర కాలాలకు చెందిన అనేక అపురూప శిల్పాలున్నాయి. 
వాటిలో జ్యేష్టాదేవి, సప్తమాతలు, మహిషమర్ధిని వల్లీసుబ్రహ్మణ్య, కూష్మాండ, గణేశ, 
చామరధారి, పార్వనాథ, మహావీర శిల్పాలు ముఖ్యమైనవి. ఆవరణలో కృష్ణా 
తీరగ్రామం ఈర్లదిన్నై నుంచి తరలించి పునర్నిర్మించిన 16వ శతాబ్దికి చెందిన 
రాజరాజేశ్వరాలయం సందర్శకులకు మరో ఆకర్షణ. 


స్థానిక మ్యూజియం: అలంపూరు, మహబూబ్‌నగర్‌ జిల్లా. 


బాదామీ చాళుక్య దేవాలయ వాస్తుకు అద్దం పడుతున్న నవబ్రహ్మాలయాలున్న 
అలంపూరు కర్నూలుకు 32 కి.మీ. దూరంలో ఉంది. రేఖానాగర ప్రాసాదాలున్న 
అలంపూర్‌లో జోగులాంబ దేవాలయం ప్రక్క్మన ఓ చిన్న మ్యూజియం ఉంది. కేవలం 
శిలాశిల్పాలే ఉన్న ఈ మ్యూజియంలోని కళాఖండాలు అంతర్జాతీయ ఖ్యాతి నొందాయి. 
ఆ మధ్య జరిగిన ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాకు వివిధ దేశాలకు పంపిన శిల్పాల్లో 
అలంపూరు శిల్పాలు కూడా ఉండటం గమనార్హం. మ్యూజియంలోని చాళుక్య, 
రాష్ట్రకూట, కళ్యాణీ చాళుక్యుల కాలపు విగ్రహాల్లో మహషమర్థిని, అంధకాసుర 
సంహారమూర్తి నటరాజ, ఉమా మహేశ్వర, సూర్య, నాగిని, శిల్పాలు ముఖ్యమైనవి. 


జిల్లా పురావస్తు ప్రదర్శనశాల: పానగల్లు, నల్లగొండ. 


కందూరు చోళుల రాజధానిగా విలసిల్లిన పానగల్లు, నల్లగొండకు 3 కిమీ.ల 
దూరంలో ఉంది. ఉదయనచోడుడు క్రీ.శ. 12వ శతాబ్దంలో తవ్వించిన ఉ 
దయాదిత్య సముద్రం, నిర్మించిన పచ్చల సోమేశ్వరాలయాలు, కాకతీయులు నిర్మించిన 
ఛాయాసోమేశ్వర, వెంకటేశ్వరాలయాలున్న పానగల్లు పర్యాటకులను ఎప్పట్నుంచో 
ఆకర్షిస్తుంది. చారిత్రక పానగల్లు పట్టణంలో జిల్లా నుంచి తరలించిన శిల్పాలు, 
శాసనాలతో పాటు పురావస్తువులతో 1992లో మ్యూజియాన్ని ప్రారంభించారు. 
జిల్లాలోని దేవరకొండ, నాగార్జునసాగర్‌, యేలేశ్వరం నుంచి తరలించిన ప్రాక్‌ చారిత్రక 
అవశేషాలైన పాత కొత్త, మధ్యరాతి యుగం గొడ్డల్లు, సూక్ష్మరాతి పనిముట్లు, నగీషీ 


65 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


చేసిన చేతిగొడ్డళ్లు, కర్నూలు జిల్లా బెలుంగుహలలో దొరికిన తామ శిలాయుగం 
(క్రీ.పూ. 2000-1000 సం॥) నాటి పెయింటెడ్‌ పాట్టరీ మొదలైన పురావస్తువులు 
ఆదిమమానవుని జీవన సరళిని అంచనావేయటానికి ఉపయోగపడతాయి. జిల్లా 
నుంచి తరలించిన వర్థమానుకోట బుద్ధుని ప్రతిమ, తిరుమలగిరి, ఫణిగిరి నుంచి 
తరలించిన క్రీ.శ. 1వ శతాబ్దానికి చెందిన బ్రాహ్మీ శాసనాలున్న బౌద్ధ శిలాఫలాకాలు, 
మట్టిబొమ్మలు, పూసలు, రాతి పూసలు, నాణేలు, మధ్యయుగాలనాటి పురావస్తువులు 
ఈతరం కుర్రకారుకు గతకాలపు బెన్నత్యాన్ని తెలియజేస్తున్నాయి. ఆరుబయలు 
శిల్పాల్లో కందూరు చోళుల కాలపు కాలభైరవ, శైవ, శాక్త, సామాజిక శిల్పాలు 
ఎంతో చక్కగా ఉండి అనేక మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నాయి. క్రీ.శ. 18వ 
శతాబ్దికి చెందిన నిలువెత్తు గణపతి ముందు 3 అడుగుల పొడవున్న ఎలుక శిల్చం 
అందర్నీ అలరిస్తుంది. 


స్థానిక ప్రదర్శనశాల: కొలనుపాక. 


దక్షిణభారత దేశంలో పద్దెనిమిది కులాలకు 18 దేవాలయాలు, 18 మఠాలు 
ఉన్న ఒకే ఒక ఊరు కొలనుపాక, హైదరాబాదుకు 80, ఆలేరుకు 6 కి.మీ.ల దూరంలో 
ఉన్న కొలనుపాక గొప్ప జైనక్షేత్రంగా పేరుగాంచింది. ఇంకా క్రీ.శ. 9-10 శతాబ్దాల 
నాటి సోమేశ్వరాలయం, 11వ శతాబ్దినాటి వీరనారాయణ ఆలయం చూడదగినవి. 
సోమేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో క్రీ.శ. 8-18 శతాబ్దాలకు చెందిన అనేక 
రాతి శిల్పాలున్నాయి. చుట్టు పక్కల గ్రామాల పొలిమేరల్లో పడి ఉన్న శిల్పాలను 
1960లో సేకరించి ఒక మ్యూజియంగా తీర్చిదిద్దారు. ఇందులో రాష్ట్రకూట కాలానికి 
చెందిన చండి, కళ్యాణీ చాళుక్య కాలానికి చెందిన ఉమామహేశ్వర, సప్తమాతలు, 
భైరవ, గణేశ, మహావీర, వజపాణి శిల్పాలు ముఖ్యమైనవి. 


జిల్లా పురావస్తు ప్రదర్శనశాల: మున్సిపల్‌ ఆఫీసు వెనుక, వరంగల్‌. 


కాకతీయుల రాజధానులుగా విలసిల్లిన హనుమకొండ, వరంగల్లు పట్టణాల్లోనే 
కాక తెలంగాణాలో ఎక్కడ చూచినా కాకతీయ దేవాలయాలు, శిల్పాలే. విలక్షణమైన 
శైలిలో రూపొంది చక్కటి పనితనంతో, చూడటానికి ఎంతో అందంగా కనిపించే 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 66 


శిల్పాలను, శాసన ఫలకాలను జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించి 
మ్యూజియంలో భద్రపరిచారు. రాతియుగపు పనిముట్టు, చారిత్రక తొలియుగపు 
మట్టిపాత్రలు, పూసలు, గాజులు, మట్టిబొమ్మలు జిల్లా చరిత్రను అంచనా వేయటానికి 
ఉపయోగపదతాయి. గీసుకొండ తవ్వకాల్లో వెలుగు చూచిన శాతవాహన కాలపు 
నాణేలు, మట్టిపాత్రలు, బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా చెపుకోవచ్చు. ఇతర గాలరీల్లో 
మధ్యయుగాలనాటి ఆయుధాలు, ఫిరంగులు, బీద్రీపాత్రలు, శాసనాలనకళ్లు, నాణేలు 
ఇంకా సమకాలీన కళారూపాలు ఉన్నాయి. శిల్పాల్లో గొడిశాల చాముండి, బైరాన్‌పల్లి 
పార్వ్వనాథ, ఘన్‌పూర్‌ గణేశ, ద్వారపాల, చంది ముఖ్యమైనవి. 


గాంధీ సెంటెనరీ మ్యూజియం: బస్‌ కాంప్లెక్స్‌ ఎదురుగా, కరీంనగర్‌. 


జి.సి. మ్యూజియంగా పిలువబడుతున్న ప్రదర్శనశాలలో జిల్లా నుంచి 
సేకరించిన ఫాజిల్స్‌, రాతియుగపు పనిముట్లు, పెద్దబంకూరు, ధూళికట్టల నుంచి 
సేకరించిన చారిత్రక తొాలియుగపు మట్టిపాత్రలు, ఇటుకలు, ఇనుప పనిముట్టు, 
మట్టి బొమ్మలు, నాణేలు ఉన్నాయి. వీటితోపాటు కాకతీయుల రాగిరేకు శాసనాలు, 
బీద్రీపాత్రలు, మీనియేచర్‌ పెయింటింగ్‌లు, శిలాశిల్పాలు కూడా ఉన్నాయి. ధూళికట్ట 
బౌద్ధ స్థూపం నుంచి తరలించిన శిలాఫలకాలు, పేషిగాం నుంచి తరలించి 
పునర్నిర్మించిన బౌద్ధ స్థూపం, నిలువెత్తు ఆంజనేయ విగ్రహం ఇక్కడి ప్రత్యేకతల్లో 
కొన్ని 
హెరిటేజ్‌ మ్యూజియం: గుప్తా గార్జెన్స్‌, నిజామాబాద్‌. 


కంఠేశ్వరాలయం, ఖిల్లా రామాలయంలాంటి చారిత్రక కట్టడాలున్న 
నిజామాబాదు పట్టణంలో మ్యూజియం లేనందువల్ల, 2001 ఇందూరు ఉత్సవాల 
సందర్భంగా అప్పటి కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో పురావస్తు ప్రదర్శనశాల 
ఏర్పాటైంది. జిల్లా నుంచి సేకరించిన కొన్ని హైదరాబాదు నుంచి తరలించిన కొన్ని 
శిల్పాలను టెన్‌ హాలులో ప్రదర్శించారు. వీటితోపాటు రాతియుగం, ఇనుపయుగం, 
చారిత్రక తొలియుగంనాటి పురావస్తువులు, మధ్యయుగాల కత్తులు, కటార్లు, కంచు 
విగ్రహాలు, మీనియేచర్‌ పెయింటింగ్‌లూ, రకరకాల తుపాకులు కూడా ఉన్నాయి. 


67 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


ఆరుబయట నిలబెట్టిన దేవాలయ ద్వారం ఈ మ్యూజియానికి ప్రత్యేక ఆకర్షణ. 
శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఆఫ్‌ టెంపుల్‌ ఆర్ట్స్‌: తిరుపతి. 

తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం ప్రక్కనే గల నమ్మళ్వార్‌ గుడిలో 
నున్న ఈ మ్యూజియం తరతరాల ఆలయ వాస్తు కళకు దర్పణం పడుతోంది. 
పురావస్తుశాస్త్ర, వాస్తుశిల్పశాస్త్ర విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించే వివిధ ఆలయగోపురాల 
ఫోటోలు, కొయ్యనమూనాలు ప్రధాన ఆకర్షణలు. 
ఎస్వీ మ్యూజియం: తిరుమల. 

తిరుమల సందర్శించే యాత్రిక పర్యాటకులకోసం టిటిడీ, విలక్షణ వాస్తు 
విన్యాసాన్ని జోడించి నిర్మించిన ఎస్వీ మ్యూజియం రోజూ వేల మందిని ఆకర్షిస్తుంది. 
రెండంతస్తుల్లో ఉన్న ఈ మ్యూజియంలో తిరుపతి పరిసరాలలో లభించిన వస్తువులు, 
ఇతర పురావస్తువులు ప్రదర్శనలో ఉన్నాయి. 


అరకు వ్యాలీ మ్యూజియం: అరకు. 


విశాఖ జిల్లాలోని అరకులో ఐటిడిఎ పాడేరు డివిజన్‌, స్థానికంగా నివసిస్తున్న 
33 జాతుల తెగల సంస్కృతి, సంప్రదాయాలు, కళాత్మక వస్తువులు, పనిముట్లను 
ప్రదర్శించటానికి అరకు వ్యాలీ మ్యూజియాన్ని ఏర్పాటుచేశారు. పచ్చటి పోలాలు, 
ఎగుడుదిగుడు గుట్టలు, లోయలూ, కోనల్లో తిరిగొచ్చే విహారులకు ఈ మ్యూజియం 
విసిరేసినట్లు బతుకుతున్న తెగల సృజనాత్మకతను తెగమెచ్చుకొనేట్లు చేస్తుంది. 


నెహ్రూ సెంటెనరీ టైబల్‌ మ్యూజియం: మాసబ్‌టాంక్‌, హైదరాబాద్‌. 


ఆదివాసీల అభ్యున్నతి కోసం పాటుపడిన పండిట్‌ నెహ్రూ సేవలకు 
గుర్తింపుగా మాసబ్‌ట్యాంక్‌లోని తెలుగు సంక్షేమ భవన్‌లో నున్న ట్రైబల్‌ మ్యూజియానికి 
నెహ్రూ సెంటెనరీ ట్రైబల్‌ మ్యూజియం అని పేరు పెట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, 
విశాఖ, ఉభయగోదావరి, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాలో, నున్న మొత్తం 33 ఆదివాసీ 
తెగల జనాభా దాదాపు 42 లక్షలు. ఆదివాసీల జీవన విధానం, కట్టుబాట్లు, విందులు, 
వేడుకలు, వ్యవసాయ విధానాన్ని తెలిపే విధంగా ఈ మ్యూజియాన్ని ఏర్పాటుచేశారు. 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 68 


ఇందులో వారి గుడిసెలు, వ్యవసాయ పనిముట్టు, వేట పనిముట్లు, వాద్య పరికరాలు, 
ఆభరణాలు, ముసుగులు, టైబల్‌ పంచాయతీ, సంత, ఫోటోలు, ఇంకా ఆదివాసీల 
సమాచార కేంద్రం ఉన్నాయి. 


ఇంకా హైదరాబాద్‌లో బిర్లా, కమలామిట్టల్‌, నిజాం మ్యూజియాలతోపాటు 
అనేక ఆర్ట్‌ గాలరీలలో కూడా తెలుగువారి ప్రాచీన వస్తు సంపద, సమకాలీన వస్తు 
సంపద ప్రదర్శింపబడుతున్నాయి. 
సాలార్‌జంగ్‌ మ్యూజియం : చందూలాల్‌ బారాదరి, హైదరాబాద్‌. 


దేశంలోని మూడు జాతీయ ప్రదర్శనశాలల్లో ఒకటైన సాలార్‌జంగ్‌ 
మ్యూజియంలో సాలార్‌జంగ్‌ - 111 వ్యక్తిగతంగా బ్రిటన్‌, ఆరేబియా, పర్షియా 
దేశాలనుండి ఆసక్తితో సేకరించుకొన్న వస్తువులున్నాయి. వాటిలో పాలరాతి శిల్పాలు, 
స్పటికం, గాజు వస్తువులు, చైనా పింగాణీలు, కంచు ఇతర లోహపు వస్తువులు, 
ఐరోఫా, జపాన్‌ పెయింటింగ్‌లు, రాజస్థానీ మినియేచర్‌ పెయింటింగ్‌లు మొదలైన 
ఎన్నో వస్తువులు చూపరుల మనసును దోచుకుంటాయి. 


అప్పుడే స్నానం చేసి వచ్చినట్లున్న పాలరాతి స్రీమూర్తి రెబెకా విగ్రహం, 
రెండువైపులా రెండు రకాల ముఖాలతోగల మేలిమి కలప కళాకృతి, జపనీస్‌ సిల్క్‌ 
'పెయింటింగ్‌లో రాసిన ఖురాన్‌, పలు యూరోపియన్‌ చిత్రాలు, అనేక రకాల చేతికర్రలు, 
జహంగీర్‌, బెరంగజేబులు వాడిన వస్తువులు ఇలా ఒకటేమిటి అనేక విధాల అద్భుత 
కళాఖండాలు భాండాగారాన్ని ప్రతి ఒక్కరూ తప్పక చూసితీరాలి. 

క్రీ.శ.1వ శతాబ్దంలో ప్రారంభమైన ఇటుకరాతి దేవాలయాలు క్రీ.శ. 16వ 
శతాబ్దికి విశాలమైన ప్రాంగణాలతో రాతితో కట్టిన ఎత్తెన గోపురాలతో అలరారాయి. 
తెలుగువారంతా పవిత్రంగా భావించే ఆలయాల్లో శ్రీశైలం, సింహాచలం, అలంపురం, 


అమరావతి, అరసవెల్లి, అన్నవరం, మంగళగిరి, భద్రాచలం, యాదగిరిగుట్ట, 
వేములవాడ,అహోబిలం, మహానంది, శ్రీకాళహస్తి దేవాలయాలు ముఖ్యమైనవి. 


రం ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


వారసత్వ కట్టడాల్లో దేవాలయాలు, కోటలు, మంటపాలు, గోపురాలు 
ముఖ్యమైనవి. ఆంధ్రప్రదేశ్‌లో క్రీ.శ.7-17 శతాబ్దాల మధ్యకాలంలో నిర్మించిన 
అనేక ఆలయాల్లో చాళుక్యవాస్తును ప్రతిబింబించే అలంపూరు, మహానంది, కడమర 
కాలువ దేవాలయాలు,కాకతీయ వాస్తు శిల్ప కళ ఉట్టిపడే వరంగల్‌లోని 
వేయిస్తంభాల గుడి, కోటలోని శంభుని గుడి, పాలంపేటలోని రామప్ప దేవాలయం, 
ఘన్‌పూర్‌లోని కోటగుళ్ళు, క్రీ.శ. 12-14 శతాబ్దాల నాటి ఆలయ వాస్తు విన్యాసం, 
శిల్ప కళావైభవానికి దరృణం పడుతూ సందర్శకుల నాకర్షిస్తున్నాయి. ఉత్తర కోస్తా 
తీరం వెంబడి విలసిల్లిన మరో వాస్తుశిల్ప శైలి తూర్చుగాంగుల కళింగశైలి. శ్రీకాకుళం 
జిల్లాలోని ముఖలింగం, జయతి, నారాయణపురం, విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం 
ఆలయాలు నిర్మాణరీతిలోనూ, శిల్పాల అలంకరణలోనూ వైవిధ్యం కలిగి, పర్యాటకులకు 
ఆనందాన్ని కలిగిస్తున్నాయి. మధ్యాంధ్ర దేశంలో పంచారామాలుగా పేరుగాంచిన 
అమరావతి, చేబ్రోలు, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట దేవాలయాలు విజయవాడ 
కనకదుర్గాలయం, తూర్పుచాళుక్యల వాస్తుశిల్పాన్ని ప్రకటిస్తున్నాయి. కాకతీయుల 
తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ ప్రాంతాన్ని ఏలిన విజయనగర రాజుల కాలంలో 
విశాలమైన, ఉన్నతమైన అనేక ఆలయాలు రూపుదిద్దు కొన్నాయి. వాటిలో తిరుపతి, 
తిరుమల, నారాయణవనం, నాగలాపురం, శ్రీకాళహస్తి, ఉదయగిరి, గండికోట, 
నెల్లూరు, మార్మాపురం, శ్రీశైలం, మంగళగిరి ముఖ్యమైనవి. శిల్పుల కళానైపుణ్యానికి 
వాస్తు కళా పరాకాష్టకు ప్రతీకలైన ఈ ఆలయాలు, యాత్రాస్థలాలుగానే కాక 
పరిశోధకులు, విద్యార్థులు, విదేశీ పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకొంటున్నాయి. 
సంస్థానాల కాలంలో నిర్మింపబడిన జటప్రోలు, దోమకొండ, గద్వాల, వెంకటగిరి, 
రాచకొండ, కార్వేటినగరం, ప్రాగటూరు, సూగూరు మొదలైనచోట్ల ఆలయాలు, 
అక్కడున్న రాజప్రాసాదాల శిథిలాలు తెలుగు జాతి వనరులన్నీ ప్రతిబింబిస్తున్నాయి. 


చారిత్రక కట్టడాల్లో ఆలయాలతోపాటు ఆనాటి శౌర్య పరాక్రమాలకు 
మౌనసాక్షులుగానున్న కోటలు కూడా చేరి ఉన్నాయి. వాటిలో కళ్యాణీ చాళుక్యుల 
కాలంనాటి భువనగిరి కోట, కాకతీయుల కాలంనాటి వరంగల్లు, గాంధారికోట, ఉ 
ర్లుగొండ కోటలు, రెడ్డి రాజుల కొండపల్లి, కొండవీడు కోటలు, వెలమరాజుల 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 70 


రాచకొండ, దేవరకొండ దుర్గాలు, విజయనగర రాజుల ఉదయగిరి, పెనుగొండ, 
చంద్రగిరి, గండికోటలు, కుతుబ్‌షాహీల కాలపు గోల్కొండ, కోయిల్‌కొండ కోటలను 
కొద్దిపాటి నిధులతో బాగుచేస్తే సందర్శకుల దృష్టి నాకర్షించే వీలుంది. సంస్థానాధీశు 
ల కోటల్లో, గద్వాల, నిజాంకొండకోట, నూజివీడు, చల్లపల్లి, ముక్త్యాల, వెంకటగిరి, 
కార్వేటినగరం, ప్రాగటూరు, మునగాల మొదలైన కోటలు ఆనాటి వాస్తుకళకు 
అద్దంపడుతూ కొద్దిసంఖ్యలో సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఇంతేకాక ముస్లిం 
వాస్తుకు ప్రతిబింబాలైన హైదరాబాద్‌లోని కుతుబ్‌షాహీ సమాధులు, మక్కామసీదు, 
చార్మినార్‌, ఇతర ప్రాసాదాలు, క్రైస్తవ కట్టడాల్లో మెదక్‌ చర్చ్‌, భీమిలిలోని డచ్‌వారి 
సమాధులు సందర్శకులకు ప్రధాన ఆకర్షణలు. 


దేవాలయాలు: 


శ్రీశైలం: 


ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం కర్నూలు జిల్లాలో కృష్ణానది ఒద్దునున్న 
ఒక శైవక్షేత్రం. రాష్ట్రం నుంచే కాక, ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఎక్కువ సంఖ్యలో 
భక్తులు వచ్చి శ్రీశైలంలోని మల్లికార్జున, భమరాంబలను కొలుస్తారు. కళ్యాణచాళు 
క్యులు, కాకతీయులు, రెడ్డిరాజలు విజయనగర రాజుల ఆదరణను చవిచూచిన ఈ 
ఆలయానికి ఇప్పటికీ కన్నడిగులు కాలిబాటన రావటం వారి అంకిత భావానికి 
నిదర్శనం. చుట్టూ ఉన్న అడవి ప్రాంతంలో గల చెంచుజాతి వాళ్లు శివుణ్ణి మల్లన్నగా 
కొలుస్తారు. శ్రీశైలంలో పాతాళగంగ, హఠకేశ్వరం, శిఖరం, శ్రీశైలం డ్యాం, భీముని 
కొలను, అక్క మహాదేవి గుహలు ప్రధాన ఆకర్షణలు 
సింహాచలం: 

సింహాద్రి అప్పన్నగా పేరుగాంచిన లక్ష్మి వరాహనరసింహస్వామి వేంచేసిన 
సింహాచలం రాష్ట్రంలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం. తూర్పుగాంగ (కళింగ) రాజులచే 
13వ శతాబ్దంలో నిర్మింపబడిన ఈ ఆలయానికి రాష్ట్రం నుంచే కాక ఒరిస్సా నుంచి 
కూడా ఎక్కువ మంది భక్తులొస్తూంటారు. చందనోత్సవానికి, బ్రహ్మోత్సవాలకూ 
లక్షల సంఖ్యలోనూ, మామూలు రోజుల్లో వేల సంఖ్యల్లో దర్శించుకొంటారు. 


౮ ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


విశాఖపట్నానికీ 15 కి.మీ. దూరంలో కొండమీద అందమైన ప్రకృతి ఒడిలో ఉ 
న్న ఈ ఆలయం ప్రశాంతి నిలయం. చెన్నై - కొల్‌కతా రైలుమార్గం, ట్రంక్‌ రోడ్డు 
ద్వారా సింహాచలం చేరుకొనే పర్యాటకులు విశాఖలోని బీచ్‌లు, హార్బర్‌, కైలాసగిరి, 
వుడా పార్కు కాళీ టెంపుల్‌ ఇంకా ఇతర పర్యాటక స్థలాలను చూచుకొని స్థానిక 
సవర చిత్రకళను సొంతం చేసుకోవచ్చు. వీలున్నవాళ్లు అరకులోయ, బొర్రా గుహలను 
కూడా చూడవచ్చు. 


అలంపురం: 


హైదరాబాదుకు 200 కి.మీ., కర్నూలుకు 382 కి.మీ. దూరంలో 
తుంగభద్రానది ఎడమ గట్టుపై నున్న అలంపురం రాష్ట్రంలోని ఓ ప్రముఖ యాత్రాస్థలం. 
క్రీ.శ. 7-8 శతాబ్దాల్లో బాదామీ చాళుక్యులచే నిర్మించబడిన నవ బ్రహ్మేశ్వరాలయాలు, 
సూర్యనారాయణ, నరసింహదేవాలయాలు, శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ 
దేవాలయం, శైవ, శాక్త భక్తులతోపాటు పుణ్యతీర్థ క్షేత్రాల సందర్శనలో ఆసక్తి గల 
పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. దక్షిణకాశిగా పేరుగాంచిన అలంపూర్‌ వద్ద గల 
తుంగభద్రలో స్నానంచేసి ఆలయాలను దర్శించుకొని, దగ్గరలోని పాపనాశనం 
దేవాలయాలను చూడవచ్చు. 


అమరావతి : 


గుంటూరుకు 82 కి.మీ., విజయవాడకు 45 కి.మీ.ల దూరంలో, కృష్ణానది 
కుడిగట్టున ఉన్న అమరావతి, అమరలింగేశ్వరాలయానికి ప్రసిద్ధి. క్రీ.శ. 10-11 
శతాబ్దాల్లో విశాల ప్రాంగణంలో నిర్మించబడిన గర్భాలయ, అర్ధమండపం, మహా 
మండపం, రాజగోపురాలతో చూపరులను ఆకట్టుకొనేట్లుందే ఈ ఆలయంలోని రెండో 
అంతస్తువరకూ పాకిన పొడవాటి శివలింగం రూపంలో ఉన్న అమరలింగేశ్వరుని 
చూడటానికి, శివరాత్రినాదేకాక మిగతా రోజుల్లో కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో 
వసారు. 


అరసవెల్లి : 


శ్రీకాకుళానికి 4 కి.మీ ల దూరంలోనున్న అరసవెల్లి, సూర్యదేవాలయానికి 
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం భై 


రాష్ట్రంలోనే ఏకైక సూర్యాలయంగా పేరుంది. కళింగ గాంగులచే 13వ శతాబ్దంలో 
నిర్మింపబడిన ఈ ఆలయం, ఇటీవలే పునరుద్ధరింపబడింది. ఉత్తరాంధ్ర వరకూ 
యాత్ర చేసే భక్తులు, ఈ ఆలయాన్ని తప్పక దర్శిస్తారు. సంవత్సరంలో రెండుసార్లు 
సూర్యుడుదయించగానే కిరణాలు నేరుగా, ఆలయంలోని విగ్రహం పాదాల పై పడే 
ప్రత్యేకత ఉండటంవల్ల దేశం నలుమూలల నుంచి యాత్రీకులొస్తుంటారు. 





సూర్యనారాయణ దేవాలయం, అరసవెల్లి 


అన్నవరం ఆ 


తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి 70, విశాఖపట్నానికి 120 కి. మీ.ల 
దూరంలో కొలకతా-చెన్నె రైలు, రోడ్డు మార్గాలపై ఉన్న అన్నవరంలో క్రీ.శ. 18వ 
శతాబ్దినాటి సత్యనారాయణస్వామి దేవాలయం ఉంది. స్థానిక రత్నగిరి పై నిర్మించబడిన 
ఈ ఆలయంలో రోజూ వేల సంఖ్యలో భక్తులు సత్యనారాయణస్వామి వ్రతాన్ని 
జరుపుతుంటారు. ఘాట్‌రోడ్‌ ప్రయాణంలోనూ, కాలినడకతో వెళ్లేప్పుడు ఆహ్లాదాన్ని 
కలిగించే ప్రకృతి దృశ్యాలను తిలకిస్తూ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయం 
రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది. 


73 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


అహోబిలం : 


కర్నూలుజిల్లా, ఆళ్లగడ్డకు 24 కి.మీ. దూరంలో కొండలమధ్య 
సుందరభరితంగా నిర్మించిన నరసింహ దేవాలయం గల అహోబలం వైష్ణవుల 
పుణ్యక్షేత్రం. విజయనగర రాజులు క్రీ.శ. 16వ శతాబ్దంలో నిర్మించిన తొమ్మిది 
ఆలయాల్లో తొమ్మిది రకాల నరసింహస్వామి విగ్రహాలను ప్రతిష్టించారు. అందుకని 
అహోబలాన్ని నవనరసింహ క్షేత్రంగా పిలుస్తారు. అహోబలాన్ని దిగువ అహోబలమనీ, 
9 కి.మీ. దూరంలో కొండలోనున్న ఆలయాన్ని ఎగువ అహోబలమనీ పిలుస్తారు. 
చుట్టూ అడవులూ, విజయనగర వాస్తుశిల్చం, జలపాతాలతో పాటు సందర్శకులకు 
కనువిందు చేస్తాయి. 


కానిపాకం : 


చిత్తూరుకు సమీపంలోనున్న వరసిద్ధి వినాయక దేవాలయం, రాష్ట్రంలో 
పేరుగాంచి, అధిక సంఖ్యలో భక్తులతో కళకళలాడుతోంది. క్రీ.శ. 9వ శతాబ్దంలో 
నిర్మింపబడి ఇటీవల జీర్జోద్ధరణ అయిన ఈ ఆలయం ప్రమాణాలకు ప్రత్యేకం. 
అంతేకాక ఎలాంటి కోరికలైనా తీరుతాయనే నమ్మకంతో రాష్త్రం నలుమూలల నుంచి 
భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. 
కీసరగుట్ట : 

సికింద్రాబాదుకు 80 కి.మీ.ల దూరంలోని కీసరగుట్ట రామలింగేశ్వరాలయం 
చుట్టూపక్కల వారికి పుణ్యక్షేత్రం. ఆలయం ముందర కొండమీద ప్రతిష్టించి ఉన్న 
అనేక శివలింగాలు, దిగువనున్న చెరువు, క్రీ.శ 4-5 శతాబ్దాలనాటి శివాలయ 
శిథిలాలు, ఇక్కడి ఆకర్షణల్లో కొన్ని. నగరానికి తక్కువ దూరంలో, కొండమీద 
ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ దేవాలయానికొచ్చే భక్తులు కాలం గడపటానికి 
అనేక విశ్రాంతి స్థావరాలు ఉన్నాయి. 


తిరుమల-తిరుపతి : 


తిరుమలలోని వెంకటేశ్వరస్వామి దేవాలయానికొచ్చే భక్తుల సంఖ్యలోనూ, 


ఆదాయ; వనరుల్లోనూ దేశంలోనే పేరుపొందింది. విజయనగర కాలపు ఈ ఆలయం, 
ఆంధ్రప్రదెశలో పర్యాటకం గీ 


మంటపాలు, గోపురాలు, ప్రాకారాలతో విశాలమైన స్థలంలో ఉంది. ఆకాశగంగ, 
పాపనాశనం, గోగర్భ తీర్ధం, అరుదైన శిలాతోరణంగల తిరుమల, ప్రకృతి సౌందర్యం, 
ఉద్యానవనాలు, తిరుమల కొండను చేరే ఘాట్‌ రోడ్‌ ప్రయాణం ఓ మధురానుభూతిని 
కలిగిస్తుంది. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం, రామాలయం, 
తిరుచానూరులోని అలివేలుమంగ దేవాలయాలను చూడటానికి దేశంలోని అన్ని 
ప్రాంతాల ప్రజలూ వస్తారు. 
ద్రాక్షారామం : 

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి దేవాలయం ఒకటి. 
అలాగే తెలుగుదేశంలోని మూడు లింగాల్లో ఒకటి. 11వ శతాబ్దంలో నిర్మింపబడిన 
పంచారామాల్లో కూడా ఒకటైన ఈ ఆలయంలో శివలింగం చాలా ఎత్తుగా ఉంటుంది. 
పూజలు చేసే భక్తులు రెండో అంతస్తుకు వెళ్లి అభిషేకాలు చేస్తారు. దక్షవాటికగా 
పేరుగాంచిన ద్రాక్షారామం శైవులకేకాక ఇతర మతాలవారికి కూడా పుణ్యక్షేత్రమే. 
విశాలమైన ఆలయప్రాంగణం, పుష్కరిణి, మాణిక్యాంబ దేవాలయం ఇక్కడి ప్రత్యేక 


ఆకర్షణలు. 








య! 


భీమేశ్వరస్వామి దేవాలయం, ద్రాక్షారామం 


గ్‌ ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


ఆదిలాబాద్‌ జిల్లా బాసరలో వేదవ్యాసునిచే ప్రతిష్టించబడినట్లు చెపుతోన్న 
జ్ఞానసరస్వతిదేవి ఆలయం ఉంది. దక్షిణ భారతదేశంలో గల ఒకే ఒక ఆలయంగల 
జ్ఞానసరస్వతి దర్శనం చేయించి పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే వారికి బాగా చదువు 
అబ్బుతుందని నమ్మే భక్తుల రద్దీ ఇటీవల పెరిగింది. బాసరలో వేదవతీశిల, 
వ్యాసాశ్రమం, గోదావరినది భక్తులకు ఇష్టమైన దర్శనీయ స్థలాలు. 


భద్రాచలం : 


పవిత్ర గోదావరీ తీరంలో ఖమ్మం జిల్లాలోనున్న భద్రాచలం రాములవారి 
ఆలయానికి ప్రసిద్ధి. హైదరాబాదుకు 225 కిమీ, ఖమ్మంకు 80 కి. మీ. దూరంలోగల 
భద్రాచలం ఇప్పుడిపుడే పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకొంటుంది. చివరి కుతుబ్‌షాహి 
రాజైన తానీషా దగ్గర తహసీల్‌దార్‌గా పని చేసిన కంచెర్లగోపన్న (తరువాత 
భక్తరామదాసు) ప్రతిష్టించినట్లు పేర్కొంటున్న రాములవారి ఆలయం ఇటీవల 
విస్తరించబడి దేశంలోనే ఒక తీర్థయాత్రా స్థలంగా పేరుగాంచింది. శ్రీరామనవమి 
సందర్భంగా లక్షలాది మంది, రోజూ వేల సంఖ్యలోనూ భక్తులతో కిటకిటలాడే 
భద్రాచలం వద్ద గోదావరినది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది. భద్రాచలం నుంచి 
గోదావరినదిలో పాపికొండల వరకూ పడవ ప్రయాణం మరచిపోలేని అనుభూతిని 
కలిగిస్తుంది. 


మహానంది : 


రాష్ట్రంలోని ప్రధాన శైవక్షేత్రాల్లో ఒకటైన మహానంది, కర్నూలు జిల్లాలో, 
కొండలు, కోనలు, పచ్చటి పొలాల మధ్య ఉంది. పశ్చిమ చాళుక్యుల కాలంలో 
నిర్మింపబడిన ఈ ఆలయం ముందరిభాగం నుంచి జారే స్వచ్చమైన నీళ్లున్న పుష్కరిణిలో 
స్నానాలు చేయడం వలన సర్వపాపాలు పోతాయని భక్తుల నమ్మకం. విలక్షణ వాస్తు 
శైలిలో నిర్మింపబడిన ఆలయ సముదాయంలో కోదండరామాలయం, కామేశ్వరీదేవి 
ఆలయాలున్నాయి. జీవితంలో ఒక్క సారైనా చూడాలనుకొనే ఈ ఆలయం పవిత్ర 
పుణ్యక్షేత్రంగా బాసిల్లుతుంది. 

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 76 


మంగళగిరి : 


స్థానికంగా మంగళగిరి పానకాల స్వామి అని పిలుచుకొనే నరసింహస్వామికి 
గుంటూరు - విజయవాడ రోడ్డు మీదున్న మంగళగిరిలో కొండమీద, కొండకింద 
రెండు ఆలయాలున్నాయి. విజయనగర కాలంలో నిర్మించిన కింది ఆలయం, ఎత్తెన 
ప్రాకారం, చాలా ఎత్తైన రాజగోపురం ఎంతో దూరంనుంచే ఆకర్షిస్తుంటాయి. వైష్ణవులకే 
కాక దక్షిణ భారత తీరయాత్రల్లో భాగంగా అన్ని మతాలు వారు వస్తారు. 


మంత్రాలయం : 


తుంగభద్రానది ఒద్దునున్న మంత్రాలయం, మధ్వశాఖకు చెందిన రుషి 
రాఘవేంద్రుడు సమాధి పొందిన స్థలం. కేవలం వైష్ణవులేకాక అన్ని మతాలవారూ 
మంత్రాలయం సందర్శించి దగ్గరగల తుంగభద్రానదిలో స్నానాలాచరిస్తారు. మధ్వ 
సంప్రదాయం ప్రకారం ఆలయంలో ప్రవేశించే మగవారు, ఒంటిపై అంగవస్తాన్ని 
ధరించకుండా దర్శనం చేసుకోవటం ఇక్కడి ప్రత్యేకతల్లో ఒకటి. కుంభకోణం సుధీంద్ర 
తీర్థుల శిష్యుడైన రాఘవేంద్రుడు ద్వైత వేదాంత పద్ధతిలో వైష్ణవమత ప్రచారం చేస్తూ 
జీవసమాధి అయినాడు. మఠంతోపాటు ఇంకా మంచాలమ్మ, శ్రీనివాస దేవాలయాలు, 
గురుసార్వభౌమ విద్యాపీఠాలను కూడ పర్యాటకులు దర్శిస్తుంటారు. చేనేతలకు 
ప్రసిద్ధిచెందిన ఎమ్మిగనూరు బట్టల్ని ఇక్కడికొచ్చే యాత్రీకులు సావనీర్లుగా 
కొనుక్కొంటారు. 


కొలనుపాక : 


నల్లగొండ జిల్లా, ఆలేరుకు ర కి.మీ. దూరంలోవున్న కొలనుపాక ప్రాచీన 
శైవక్షేత్రం. స్థానిక సోమేశ్వరస్వామి దేవాలయం విశాలమైన మంటపాలు, తోరణాలతో 
ఉంది 11వ శతాబ్దంనుంచి రాష్ట్రంనుంచేకాక, కర్నాటక నుంచి కూడ శైవభక్తుల్ని 
ఆకర్పిస్తుంది. ఇక్కడ క్రీ.శ. 12వ శతాబ్దికి చెందిన వీరనారాయణస్వామి దేవాలయం, 
జైన దేవాలయం, అష్టాదశ ప్రజలకు అష్టాదశ మఠాలు, వారి వారి దేవాలయాలతో 
ఎక్కడ చూచినా గుళ్లేకనబడతాయి. శివరాత్రి రోజు ఘనంగా ఉత్సవాలు జరిగే 
కొలనుపాకకు రోజూ వందల సంఖ్యలో భక్తులు వస్తూఉంటారు. రేణుకాచార్య 
ణా ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


సంప్రదాయానికి చెందిన ఈ శివాలయంలో గౌడ మఠం వీరభద్రయ్య పూజారిగా 
ఆలయ నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. 

దేశంలోనే ప్రధాన జైన క్షేత్రంగా పేరు గాంచిన శ్వేతాంబర జైన దేవాలయం, 
పురావస్తు మ్యూజియం ఇక్కడి ఇతర ఆకర్షణలు. వర్ధమాన మహావీరుని ప్రతిష్టించిన 
ఈ ఆలయంలో 24 గురు జైనతీర్ధంకరుల విగ్రహాలున్నాయి. చైనా నుంచి దిగుమతి 
చేసుకొని క్రీస్తుశకం 14వ శతాబ్దంలో జేడ్‌ రాతితో చెక్కబడిన మహావీరుని విగ్రహం 
చూపరులను బాగా ఆకర్షిస్తుంది. ఇటీవల రాజస్ట్రాన్‌ నుంచి తెప్పించి, అదే శైలిలో 
ఆలయాన్ని పునర్నిర్మించటం వల్ల ఆలయం స్థానికేతర వాస్తును ప్రతిబింబిస్తుంది. 


యాదగిరిగుట్ట వ 


స్థానిక కథనం ప్రకారం యాదవ రాకుమారుడు నరసింహస్వామిని గురించి 
తపస్సుచేసి, యాదరుషి అయ్యాడు. స్వామి ప్రత్యక్షంకాగా అతని పేరుమీదగానే, ఆ 
కొండకు యాదగిరిగుట్ట అనిపేరు కలిగింది. ఎత్తెన కొండమీదగల గుహలో ఉన్న 
నరసింహస్వామి ఆలయం తెలంగాణాలో ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి 
చెందింది. 


విజయవాడ : 


కోస్తా ఆంధ్రాలో ప్రముఖ వ్యాపార, విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందుతున్న 
విజయవాడ నగరం కనకదుర్గమ్మ ఆలయానికి ప్రసిద్ధి. విజయవాడలోని ఇంద్రకీలాద్రి 
పర్వతం మీది కనకదుర్గాలయం, దేశం 'నలుమూలల నుంచీ రోజూ వేలసంఖ్యలో 
భక్తులను ఆకర్షిస్తుంది. అమ్మవారి ఆలయం పక్కనే మల్లేశ్వరస్వామి దేవాలయం ఉ 
ది. ఇందులో ఆదిశంకరులు శ్రీచక్రాన్ని ప్రతిష్టించారని నమ్మకం. మెట్లెక్కి గానీ, 
ఘాట్‌రోడ్‌ నుంచిగానీ చేరుకొని దర్శనం చేసుకొని ఆలయం బయటికొచ్చి కొండమీద 
నుంచి విజయవాడ నగరం, కృష్ణా బారేజీలను చూస్తుంటే తనవితీరదు. విజయదశమికి 
ఆలయాన్ని అలంకరించి, నదిలో హంసవాహనంపై అమ్మవారికి చేసే తెప్పోత్సవాన్ని 
లక్షల సంఖ్యలో భక్తులు చూచి తరిస్తారు. నగరంలో భవానీ ఐలాండ్‌, సిబార్‌పార్క్‌ 
ప్రకాశం బారేజీ, మొగ(లాజపురం, ఉండవెల్లి గుహలు, విక్టోరియా జూబ్లిమ్యూజియం, 

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 78 


కొండపల్లికోట విజయవాడ నగరంలోని ఇతర పర్యాటక కేంద్రాలు. 
వేములవాడ : 


తెలంగాణాలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా గుర్తింపు పొందిన కరీంనగర్‌జిల్లా 
వేములవాడలోని క్రీ.శ. 9-10 శతాబ్దాలకు చెందిన రాజరాజేశ్వర స్వామి దేవాలయం 
కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లోని యాత్రీకులను ఆకర్షిస్తుంది. వేములవాడలోని శివుణ్ణి 
స్థానికులు “రాజన్న! 'రాజేశుడు” అని కొలుస్తారు. కోడెదూడలను ఆలయం చుట్టూ 
తిప్పి కొంతసేపు గుళ్లో కట్టేస్తే మంచి కొడుకు పుడతాడని స్థానికులు నమ్ముతారు. 
ఇక్కడి పుష్కరిణిని ధర్మగుండంగా పిలుస్తారు. వేములవాడలో ఇంకా బద్దిగ జినాలయం, 
పోచమ్మ, భీమేశ్వర, విఠలేశ్వర, బాలరాజేశ్వర, సోమేశ్వర, బాలాత్రిపురసుందరీ, ఉ 
మామహేశ్వర, నగరేశ్వరాయాలున్నాయి. సమీపంలోగల నాంపల్లి నరసింహస్వామి 
ఆలయాన్ని కూడ వేములవాడ యాత్రీకులు దర్శించుటం ఓ ప్రత్యేకత. 


శ్రీకాళహస్తి : 


చిత్తూరుజిల్లాలో, స్వర్ణముఖి నది ఒడ్డున గల ఈ ఆలయనిర్మాణం 10వ 
శతాబ్దంలో ప్రారంభమై 19వ శతాబ్దం వరకు కొనసాగినా, ప్రధాన కట్టడాలన్నీ 
విజయనగర కాలంలో నిర్మించినవే. భక్తకన్నప్ప, సాలెపురుగు, పాము, ఏనుగులతో 
ముడిపడి ఉన్న శ్రీకాళహస్తి పేరు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. శ్రీ అనే 
సాలెపురుగు, “కాళి అనే పాము, 'హస్తి అనే ఏనుగు ఒకరికి తెలియకుండా ఒకరు 
భక్తిభావంతో శివుణ్ణి అలంకరించి ఆరాధించేవి. సాలెపురుగు లింగాన్ని చక్కగా అల్లి 
కాపాడుకోవాలనుకొంటే, పాము పడగవిప్పి కాపాడుకోవాలనుకొనేది. పాము లేనపుడు, 
ఏనుగువచ్చి లింగం మీద తొండంతో నీళ్లుజల్లి శుభ్రంచేసి, బిల్వపత్రాలనుంచేది. 
దీన్ని అపచారంగా భావించిన పాము లింగం వెనుక దాక్కొని ఏనుగురాగానే, దాని 
తొందంలో దూరగా, బాధ భరించలేని ఏనుగు తన శిరస్సును కొట్టాకొంటుంది. 
పాము, సాలెపురుగు, ఏనుగు ఒకేసారి మరణిస్తాయి. వీటి భక్తికి మెచ్చుకొని శివుడు 
వాటికి మోక్షాన్ని ప్రసాదించాడనీ, అప్పటినుంచి ఆ ప్రాంతానికి శ్రీకాళహస్తి అని 
పేరు కలిగిందనీ ఆ కథలో ఉంది. వాయులింగంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరుని 


70 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


దేవ్‌ జ్ఞాన ప్రనూనాంబ దేవాలయం, కొండమీద కన్నప్ప దేవాలయం, 
సువర్ణముఖినదులను దర్శించటానికి తిరుపతి పోయిన యాత్రీకులందరూ శ్రీకాళహస్తి 
కొస్తారు. 
మోపిదేవి-హంసలదీవి : 

కృష్ణా జిల్లాలోని దివిసీమ పచ్చటి పొలాలు, కృష్ణా జలాలు, పులిగడ్డ ఆక్విడక్టు, 
అవనిగడ్డ రేవు, లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, తలగడదీవి, గణపేశ్వరం, 
హంసలదీవి ఆలయాలు దర్శనీయ స్థలాలు. తరతరాలుగా యాత్రాస్థలంగా పేరుగాంచి 
రోజూ భక్తులను ఆకర్షిస్తున్న మోపిదేవి నాగేశ్వరస్వామి దేవాలయం జిల్లాలోని ప్రముఖ 
పుణ్యక్షేత్రం. సముద్ర కరకట్టకు దగ్గరలో నున్న ఈ ఆలయం, గర్భాలయం, 
మహామండపం, గోపురం, ప్రాకారాలతోనూ, ఈశాన్యంలో విశాలమైన కోనేరుతోనూ 
ప్రశాంతతనందించే సుందర ప్రదేశంగా రూపుదిద్దుకొంది. కాకతీయ సైనాధ్యక్షుడు, 
నృత్తరత్నావళి రచయిత అయిన జాయపసేనాని గణపతి దేవుని కాలంలో నిర్మించిన 
ఈ ఆలయం చూడదగ్గ పుణ్యక్షేత్రం. 


ఇస్లామిక్‌ పిలిగ్రిం టూరిజం అభివృద్ధికి రాష్ట్రంలోని నిజామాబాద్‌లోని దేవల్‌ 
మాస్క్‌ రాజమండ్రిలోని రాయల్‌ మాస్క్‌ హైదరాబాద్‌లోని మక్కా మసీద్‌, జామా 
మసీద్‌, హజరత్‌ బల్‌ మసీదులు, విజయవాడలోని హజరత్‌ బల్‌ మసీదు, నెల్లూరులోని 
రహమతాబాద్‌లు తగిన వనరులు కలిగి ఉన్నాయి. 


రాష్ట్రంలోని క్రైస్తవులకు కూడ కొన్ని ఫిలిగ్రిమేజ్‌ సెంటర్లున్నాయి. వాటిలో 
మెదక్‌ చర్చి ఫిరంగి పురం, గుణదల, సాగర్‌లోని మేరీమాత ఆలయాలు చుట్టు 
ప్రక్కలనుంచి వచ్చే క్రైస్తవులకు పిలిగ్రిం-పర్యాటక కేంద్రాలుగా గుర్తింపుకు 
నోచుకున్నాయి. 


చారిత్రక కోటలు : 


చారిత్రక దేవాలయాల తరువాత కోటల్ని చూట్టానికి కూడా పర్యాటకులు 
ముచ్చట పడుతుంటారు. రాజకీయ-రక్షణ వ్యవస్థను తెలియజేసే కోటలు రాష్ట్రంలో 


చాలా ఉన్నాయి. శాతవాహనుల ముందు కాలంనుంచి సంస్థానాధీశుల కాలం 
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 80 


వరకు వివిధ ప్రాంతాల్లో కట్టిన స్థల, గిరి, జల, వనదురాలు పట్ల పర్యాటకులు 
ఆసక్తి చూపుతున్నారు. స్థల దుర్గాల్లో దంతపురం, ధరణికోట, ధూళికట్ట, బోధన్‌, 
వరంగల్‌ మట్టికోటలు, గిరి దుర్గాల్లో హనుమకొండ, భోనగిరి, గాంధారికోట, 
కొండపల్లి, కొండవీడు, గోల్కొండ, ఉదయగిరి, గండికోట, పెనుగొండ, చంద్రగిరి 
రాతికోటలు, జలదుర్గ్లాల్లో నిజాంకొండ కోట తరువాత వనదుర్గాలలో నారాయణవనం, 
కందూరు పర్యాటకపరంగా ముఖ్యమైనవి. 


స్ధల దుర్గాలు : (భూమి మీద కట్టిన కోటలు) 
దంతపురం : 


శ్రీకాకుళంజిల్లా ఆముధాల వలసకు దగ్గరలో నున్న దంతపురం వద్ద దాదాపు 
1500 ఎకరాల చుట్టూ 100 అడుగుల విశాలం, 380 అడుగుల ఎత్తుగల మట్టికోట 
ఉంది. జరిపిన తవ్వకాల వల్ల ఈ మట్టికోట క్రీ.పూ. 4వ శతాబ్దం తరువాత 
మరింత బలిష్టంగా తయారుచేశారని తెలుస్తుంది. బుద్ధుని దంతధాతు కథతో 
సంబంధముండటంచేత, కళింగ రాజధానిగా కొనసాగటం చేత, కోటకు ప్రాధాన్యత 
ఏర్పడింది. 
ధరణికోట : 


గుంటూరుజిల్లా అమరావతిలో క్రీ.పూ. 4-3 శతాబ్దాల నాటి చతురస్రాకారపు 
మట్టికోట ఉంది. శాతవాహనుల రెండో రాజధానిగా విలసిల్లిన ధరణికోట 
(ధాన్యకటకం)లోని ఈ కోట అనేక రాజకీయ ఆటుపోటులను చవిచూచించి. తరువాత 
మధ్యయుగాలవరకూ సామంత రాజుల ఆధీనంలోకి వచ్చిన ఈ కోట ప్రస్తుతం 
సరైన ఆలనా పాలనా లేక చూడటానికి వీలుగాలేదు. అమరావతి మ్యూజియం, 
స్థూపం, అమరేశ్వరాలయాలు చూడదగినవి. 


ధూళికట్ట థ్‌ 
కరీంనగర్‌జిల్లా ధూళికట్ట వద్ద శాతవాహనుల కాలపు స్టూపంతోపాటు 
మట్టికోట గూడా ఉంది. ఇక్కడ తవ్వకాల్లో శాతవాహన కాలపు రాజప్రాసాదం, 


81 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


నాణేలు, మట్టిపాత్రలు, ఇతర పురావస్తువులు బయల్చ్బడటంతో స్థూపానికి, కోటకు 
ప్రాముఖ్యత పెరిగింది. 


బోధన్‌ : 


నిజామాబాదుజిల్లాలోని బోధన్‌ పట్టణం వెలుపల గల ఎత్తెన మట్టికోట 
గోడ శాతవానుల కాలానికి చెందింది. చుట్టూ కందకం, దానివెంట దావా 100 
అడుగుల విశాలం 50 అడుగుల ఎత్తున్న మట్టికోట గోడ చారిత్రక తొలియుగపు 
రక్షణ వ్యవస్థకు తెలియజేస్తుంది. కోటలోపల కాకతీయుల కాలపు ఆలయాలు, 
కుతుబ్‌షాహీల కాలపు దేవళ్‌ మాస్క్‌లు ఇతర ఆకర్షణలు. 


వరంగల్‌ కోట : 


కాకతీయుల శౌర్య పరాక్రమాలకు పెట్టిన కోటగా వరంగల్‌ కోట ప్రసిద్ధి 
చెందింది. మధ్యయుగాల నాటి రక్షణ వ్యవస్థలో భాగంగా, నిర్మించిన విశాలమైన 
మట్టికోట, చుట్టూ కందకం, లోపలి వైపు రాతిగోడలు, పటిష్టము, వ్యూహాత్మకమైన 
ప్రవేశ ద్వారాలు, శతృదుర్భేద్యమైన కోటగోడలు, కోటలలోపలి కీర్తి తోరణాలు, 
ఆలయశిథిలాలు, శంభుని గుడి, ఏకశిల, సితాప్‌ఖాన్‌ పేలస్‌లు పర్యాటకుల్ని విశేషంగా 
ఆకర్షిస్తున్నాయి. 


గిరి దుర్గాలు : (కొండల మీద కట్టిన కోటలు) 
హనుమకొండ : 


కాకతీయుల తొలి రాజధాని అయిన హనుమకొండ వద్ద గల కొండపై 
రాతితో కట్టిన అందమైన కోట సందర్శకుల దృష్టినాకర్షించలేకపోతుంది. రాష్ట్రకూటుల 
కాలానికే హనుమకొండ పై రాతికోట ఉన్నట్లు చారిత్రక ఆధారాలు దొరికినా, తొలి 
కాకతీయ రాజులు ఆ కోటను విస్సతపరచారు. బస్టాండు వెనుక పర్గాంగు దూరంలో 
అప్పటి తోరణ ద్వారం గుండా ప్రవేశించి, కొండ మీద కెళ్లిన వారికి రెండు అంచెలుగా, 
చక్కగా చెక్కిన రాళ్లతో కట్టిన కోటగోడలు ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. కొండపైన 
గల మట్టికోట, జైన శిల్పాలు ఇతర ఆకర్షణలు. 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 82 


భువనగిరి కోట : 


కళ్యాణీ చాళుక్య రాజైన త్రిభువన మల్లుడు నిర్మించిన ఈ కోట, 
కాకతీయులు, కుతుబ్‌షాహీలు, మొఘల్‌, అసఫ్‌ జాహీల కాలంలో తన వంతు పాత్రను 
పోషించింది. రెండు అంచెల ఈ కోట లోపల, కొండమీద కుతుబ్‌షాహీల బారాదరి, 
అప్పటి నీటిని తోడుకొనే విధానం సందర్శకులకు ఆసక్తికరంగా ఉంటాయి. తెలంగాణా 
వీరుడు సర్వాయి పాపడు కొద్ది రోజలు ఈ కోట నుంచి తన కార్యకలాపాలను 
కొనసాగించాడు. 





భువనగిరి కోట 


గాంధారి కోట : 


ఆదిలాబాద్‌ జిల్లా, మంచిర్యాల పట్టణానికి 5 కి.మీ. దూరంలో నున్న 
గాంధారికోట ప్రాచీనమైనది. మామూలు కోటల మాదిరిగా కాకుండా, కొండను 
తొలచి కోటగా తీర్చిదిద్దారు. ప్రవేశం వద్ద తొలచిన చిన్న ద్వారము, కొంచెం 
దూరంలో పెద్ద ద్వారము, గోడలపై శిల్పాలు, పైకెక్కిన తరువాత గుహాలయాలు, 
దానిపైన 20 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు 10 అడుగుల లోతు గల 3 
నీటితొట్లు, ఇంకా కొంచెం పైన, కొండ చరియ పైనున్న రాతియుగపు చిత్రాలు అన్నీ 
83 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


కలిపి పర్యాటకులను వింత అనుభవాలను మిగులుస్తాయి. 
కొండపల్లి : 


విజయవాడకు 16 కి.మీ., ఇబ్రహీంపట్నానికి 8 కి.మీ. దూరంలోగల 
కొండపల్లి కోట రెడ్డిరాజులు, విజయనగర రాజులు, కుతుబ్‌షాహీల కాలంలో శతృ 
దుర్భేద్యమైన కోటగా నిలిచింది. రెడ్డిరాజులకాలంలో విశేషమైన పాత్రను పోషించిన 
కొండపల్లికోట తరువాత కృష్ణరాయలి వశమైంది. తరువాత గజపతుల చేతిలో 
కొంతకాలం, అటు తరువాత కుతుబ్‌షాహీల ఆధీనంలో మరికొంతకాలం ఉంది. 
కుతుబ్‌షాహీల కాలంలో ఈ కోటలో అనేక కట్టడాలు నిర్మించబడ్డాయి. కొంచెం 
కష్టపడి పైకెక్కగలిగితే ఎత్తైన గోడలు, శిథిలావస్థలో నున్న కట్టడాలు మనల్ని 
మధ్యయుగాల్లోకి తీసుకెళ్తాయి. 























కొండపల్లి కోట 


కొండవీడు : 


గుంటూరుజిల్లా ఫిరంగిపురం నుంచి చేరుకొనే వీలున్న కొండవీడు, రెడ్డిరాజుల 
రాజధాని. అనవేమారెడ్డి కాలంలో నిర్మించబడిన ఈ కోట, తరువాత విజయనగర, 


గజపతులు, కుతుబ్‌షాహీల వశమైంది. విశాలమైన కొండ చుట్టూ బురుజులు, 
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 84 


కోటలోపల ఆలయాలు, మండపాలు, నేతి కొట్టు, గజశాల, అశ్వశాల, ఆయుధాగారం, 
ఇంకా మూడు చెరువులు నాటి జీవన విధానాన్ని అంచనా వేయటానికి తోద్చడతాయి. 
మధ్యలో నున్న కుతుబ్‌షాహీల భవంతి, వెలుపలి కొచ్చే దారిపై నిర్మించిన 
ప్రవేశమంటపం, రెండు వైపులా మెట్లు నాటి నిర్మాణ చాతుర్యాన్ని తెలియజేస్తున్నాయి. 
గోల్కొండ శ 

హైదరాబాదు నగర శివారులోని గోల్కొండ కోట, కాకతీయుల కాలంలో 
ప్రారంభమైనా, కుతుబ్‌షాహీల కాలంలో విస్తరించబడి, ధృడతరం చేయబడింది. 
కొండచుట్టూ కందకం, దాని పక్కనే రాతికోట, నాలుగు దిక్కులా నాలుగు ప్రవేశ 
ద్వారాలు, పైన రెండు వరుసల్లో కోట గోడలు, లోపలి రాజప్రాసాదం, ఇతర కట్టడాలు, 
కొండపైని భవంతులు మొగల్‌ సైన్యం కోటను ముట్టడించిన తీరు చరిత్ర కళ్లముందు 
కదలాడుతుంది. 


ఉదయగిరి : 


నెల్లూరుజిల్లాలోని ఉదయగిరి కోట విజయనగర రాజుల కాలంలో 
నిర్మించబడింది. ఎత్తైన కోట గోడలు, దేవాలయాలు, మండపాలు, గోపురాలు, 
ఇతర కట్టడాలు ఒకనాటి వైభవ ప్రాభవాలకు చిహ్నాలు. ఉదయగిరి రాజ్యానికి 
రాజధానిగా కొనసాగింది. 


గండికోట : 


కడపజిల్లా, జమ్మలమడుగు నుంచి వెళ్లే గండికోట, చిత్రావతి నది ఒడ్డున 
నిర్మింపబడింది. కాకతీయులు, కాయస్టులు, పెమ్మసాని వంశీయులు, విజయనగర, 
కుతుబ్‌షాహీ, అసఫ్‌జాహీల కాలంలో రాజకీయంగా చతురతను ప్రదర్శించింది. 
కోట గోడలు, విజయనగర దేవాలయాలు, మండపాలు,పై నుంచి చూస్తే విచిత్రంగా 
కనిపించే చిత్రావతి నది, పర్యాటకులకు కొత్త అనుభవాలనందిస్తాయి. 


పెనుగొండ ; 


అనంతపురంజిల్లా పెనుగొండ మీద విజయనగర రాజుల కాలమునాటి 
85 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


రాతికోట, లోపలగల అనేక ఆలయాలు, గగన్‌మహల్‌ ఇతర కట్టడాలు పర్యాటక 
ఆకర్షణలు, దగ్గరలోనే నిర్మించబడిన కుంభకర్ణ విగ్రహం, ఎరమంచి గ్రామీణ పర్యాటక 
పథకం, పుట్టపర్తి చూడటానికొచ్చే పర్యాటకులు కొద్దిసేపు కొండెక్కి పై కట్టడాలను 
చూస్తే ఆనాటి శౌర్య పరాక్రమాలు, కట్టడ కౌశలం, భద్రతాపరమైన వ్యూహాలు 


అర్ధమౌతాయి. 





కోట ముఖద్వారం, పెనుగొండ 


చంద్రగిరి : 


చిత్తూరుజిల్లా, తిరుపతికి 14 కి.మీ.ల దూరంలో నున్న చంద్రగిరి, చివరి 
విజయనగర రాజుల రాజమందిరాలు, కోట, దేవాలయాలకు ప్రసిద్ధి, రాజప్రాసాదాలు 
దాటి కొండ మీద కెక్కుతూ కోటగోడల్ని చూచే కొద్దీ ఆసక్తికరంగా ఉంటుంది. 
సాయంవేళలో రంగురంగుల కాంతుల్లో జిగేలుమనే రాజామహల్‌, రాణీమహల్ల దగ్గర 
సౌండ్‌ అండ్‌ లైట్‌ కార్యక్రమం తప్పనిసరిగా చూడాల్సిందే. 


జలదుర్గాలు : (నీళ్లుల్లో కట్టిన కోటలు) 


చారిత్రక, శాసన సాహిత్యంలో చాళుక్య, కాకతీయుల కాలంలో కొల్లేరు, 

దివిసీమల్లో జలదుర్గాలు (నీటిలో కట్టిన కోటలు) వున్నాయని, వాటిని జయించటం 

చాలా కష్టతరమని చదువుకొన్నామేగానీ ఆ రెండు దుర్గాలూ కాలగతిన 
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 86 


కనుమరుగైపోయాయి. అయితే కర్నూలు-హైదరాబాద్‌ రోడ్దు మీద బీచుపల్లి వద్ద 
కృష్ణా నదిలోనున్న నిజాంకొండ మీద దాదాపు 200 సం॥ నాటి కోట ఉంది. చుట్టూ 
నీరు, మధ్యలో కొండ, దానిమీద మట్టికోట, బస్సుల్లో ప్రయాణించే వారికి కనిపించే 
అరుదైన దృశ్యాలు. 


వనదుర్గాలు: 


అడవుల్లో వుండే కోటల్ని వనదుర్గాలని అంటారు. నల్లమల అడవుల్లో వున్న 
మారుగుత్తి దుర్గం, ప్రతాపరుద్రుని కోట, కరీంనగర్‌ జిల్లాలోని రామగిరి కోట 
మొదలైనవి వనదుర్గాలకు ఉదాహరణలు. 





పర్యాటక ఆకర్షణగా 
శిలాయుగపు చిత్రకళ, అస్తలాపూర్‌, మెదక్‌జిల్లా 
(క్రీపూ.4000 సం॥॥లు) 


87 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


రాష్ట పర్యాటక రంగంలో కొత్త పుంతలు: ఇటీవలి ధోరణులు 


త్వరితగతిగా పర్యాటక ప్రాజెక్టులు పూర్తి కావటానికీ, వనరులను బట్టి 
కొత్త పర్యాటక ఆకర్షణలను అందుబాటులోకి తెచ్చి, విస్త లతో 
ప్రచారంగావించటానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని నిర్ణయాలు తీసుకొంది. 
అందులో భాగంగా 
+ ముఖ్యమంత్రి అధ్యక్షతన, స్టేట్‌ టూరిజం ప్రమోషన్‌ బోర్డు (5113) ఏర్పాటు 
+ హోం, రెవెన్యూ, ఫైనాన్స్‌, టూరిజం శాఖల మంత్రులతో కూడిన ఎంపవర్డ్‌ 
కమిటీ (1) ఏర్పాటు 
+ ఛీప్‌ సెక్రటరీ అధ్యక్షులుగా, స్టేట్‌ టూరిజం ప్రమోషన్‌ కౌన్సిల్‌ (3160) 
ఏర్పాటు 
+ కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో చేవట్టిన వర్యాటక ప్రాజెక్టుల 
సమన్వయంగావించటానికి స్టేట్‌ లెవెల్‌ మోనిటరింగ్‌ కమిటీ ఏర్పాటు 
+ జిల్లాల్లో పర్యాటకాభివృద్ధిని ప్రోత్సహించటానికి, డిస్ట్రిక్ట్‌ టూరిజం ప్రమోషన్‌ 
కాన్సిల్‌ _ (]96) లను ఏర్పాటు చేసినట్లు ఇటీవల హైదరాబాదు 
సందర్శించిన డా॥ చిరంజీవి, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపిన 
సమాచారంలో ఉంది. 
+ (ప్రైవేటు భాగస్వామ్యంలో పర్యాటకాభివృద్ధి అన్న నినాదంతో 2010లో 
అమల్లోకొచ్చిన కొత్త టూరిజం పాలసీలో 
- భూసేకరణ, కేటాయింపు 
- అర్ధిక, ఆర్థికేతర ప్రోత్సాహకాలు 
- అన్ని అనుమతులూ ఒకేచోట అందించటం 
- ప్రచారంలో ఊతమివ్వటమనే నాలుగు ప్రధానాంశాలు ఇమిడున్నాయి. 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 898 


ఖీ 
ఖీ 


పర్యాటక రంగంలో చెప్పుకోదగ్గ అంశాలు 

రాష్ట్ర పర్యాటక రంగంలో ఇప్పటి వరకూ రూ॥ 2000 కోట్ల వరకూ (ప్రైవేటు 
పెట్టుబడుల ఆహ్వానం. 
పీపీపీలో 22 పర్యాటక ప్రాజెక్టులకు సహకారం. 
14 పర్యాటక ప్రాజెక్టులు ప్రారంభానికి దగ్గరగా ఉన్నాయి 
రాష్ట్ర ఖజానాకు రూ॥ 120 కోట్లు ఆదాయం, 500 కోట్లు పన్నుల ద్వారా 
రాబడి. 
ప్రత్యక్షంగా 2000, పరోక్షంగా 10000 మందికి ఉపాధి. 
2011లో 153 మిలియన్ల దేశీ పర్యాటకులు, 0.27 మిలియన్‌ విదేశీ 
పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శించారు. 
తద్వారా లభించిన 28 మిలియన్ల డాలర్ల విదేశీ మాదక ద్రవ్యం 
దేశీ పర్యాటకుల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా ఉంది. 
మైస్‌ డెస్టినేషన్‌గా అవతరించిన హైదరాబాద్‌ 

ప్రవాస్‌ భారతీయ దివస్‌, బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్‌, వరల్డ్‌ మిలిటరీ గేమ్స్‌ను 


నిర్వహించిన అనుభవంతో 2018 ఏప్రియల్‌లో ప్రపంచ పర్యాటక సంస్థ 
(౮౫౧౫710) ప్రాంతీయ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించటానికి రాష్ట్ర 
పర్యాటకశాఖ సన్నాహాలు చేస్తుంది. 


కొత్తగా రాబోయే అపురూప ఆకర్షణలు: 


09౫౩ ర ౯౭ 2 ల $9 ౯ 


తిరుపతిలో టెంపుల్స్‌ ఆఫ్‌ ఇండియాధీమ్‌ పార్క్‌ 
హైదరాబాద్‌లో మినీ ఇండియా ధీమ్‌ పార్క్‌ 

లండన్‌ ఐ మాదిరిగా, హైదరాబాద్‌ ఐ 

విశాఖలో టూరిజం పార్కు 

విశాఖలో ఆరోగ్యధాం (సంప్రదాయ వైద్యం) 

విశాఖలో వండర్స్‌ ఆఫ్‌ దివరల్డ్‌ ధీమ్‌ 

విజయవాడ భవానీ ఐ లాండ్‌లో సమగ్ర పర్యాటక ప్రాజెక్టు 
విశాఖలో సైన్స్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ సిట్రీ 


89 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 


9. 54 యూనిట్లతో, 106 బస్సులతో 1250 గదులతో, సౌండ్‌ ఎండ్‌ లైట్‌ 
షోలతో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ దేశంలోనే అగ్రగామి సంస్థగా గుర్తింపు 
పొందింది. 

10. ఇప్పటి వరకూ కేంద్ర ఆర్థిక సహాయంతో చేపట్టిన 95 పనుల్లో, పర్యాటక 
భవన్‌, నిథిమ్‌, తారామతి బారాదరి కల్చరల్‌ కాంప్లెక్స్‌, శిల్పారామంలో నైట్‌ 
బజార్‌, కర్నూల్‌ సర్యూట్‌, అరకు-వైజాగ్‌ సర్యూట్‌, భద్రాచలంలో హరిత 
హోటల్‌, కోనసీమ రిజార్ట్‌, దిండి, లక్నవరం, హర్సిలీహిల్స్‌, తిరుపతి హెరిటేజ్‌ 
సర్యూట్‌, కడప సర్యూట్‌, నిజామాబాద్‌, వరంగల్లుల్లో హరితా హోటళ్ల నిర్మాణం 
చేరి ఉన్నాయి. 

ఛీ 12వ ఆర్థిక సంఘ నిధులతో రాష్ట్రంలో నాలుగు ప్రధాన పర్యాటక వలయాలను 
అభివృద్ధి పరిచారు. 

+ విశాఖ - భీమ్లిబీచ్‌ కారిడార్‌ 

ఛ+ కిరందల్‌ పాసింజర్‌కు పారదర్శక బోగీల ఏర్పాటుకు రైల్వేలకు విజ్ఞప్తి. 

1980వ దశకంలో ప్రారంభమైన పర్యాటకం 1998 వరకు నత్తనడకతో 
పుంజుకోలేకపోయింది. 1999 - 2000ల నుంచి 1998వ సంవత్సరపు టూరిజం 
పాలసీని అమలుజేయటం ముమ్మరం అయిన తర్వాత రాష్ట్రంలో పర్యాటకం 
కొత్తపుంతలు తొక్కింది. మూతపడటానికి సిద్ధంగా వున్న రాష్ట్ర పర్యాటకాభివృద్ధి 
సంస్థ మున్నెన్నడూ లేనంతగా 100 కోట్లకు పైగా టర్నోవర్‌తో దేశంలోనే అగ్రగామి 
ప్రభుత్వ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. దీనికి తోడు 2006, 2010 సంవత్సరాలలో 
విడుదల చేసిన కొత్త పర్యాటక పాలసీలలోని ప్రోత్సాహకాలు ప్రయివేటు 
పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షించి దక్షిణాదిలోనే ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకం దేశీ, 
విదేశీ పర్యాటకులను ఆకర్షించటంలో ముందుంది. 

పర్యాటకులకు వినూత్న ఆకర్షణలను అందించి, కొత్త అనుభూతులను 
పంచటానికి రాష్ట్ర పర్యాటక శాఖ కొత్త కొత్త పర్యాటక ప్రాజెక్టులతో ఎప్పటికప్పుడు 
ఆధునికతను సంతరించుకొంటూ పొరుగు రాష్ట్రాలతో పోటీ పడుతూనే వుంది. 


ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం 00 


ఆచార్య పెదారపు చెన్నారెడ్డి 


1959లో అనంతపురం జిల్లా జంగాలపల్లిలో 
జన్మించి, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి చరిత్రలో 
ఎం.ఎ. చేశారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 
చరిత్రలో ఎం.ఫిల్‌, పిహెచ్‌.డీ. చేశారు. 1987లో పొట్టి 
శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, చరిత్ర, సంస్కృతి, జీ / 
పురావస్తుశాస్త్ర పీఠంలో చేరి డీన్‌గా, 2008 నుంచి 2012 ' 11. తే 
వరకూ రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకులుగా పనిచేశారు. మారుమూల న. 
శ్రీశైలంలో డిగ్రీ కాలేజీ, ఓపెన్‌ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌, 21 సెంచరీ గురుకులాలను 
స్థాపించి శ్రీశైలంలో హరిజన గిరిజన వెనుకబడిన వర్గాలకు విద్యా వ్యాప్తికి కృషి చేశారు. 
రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకులుగా ఫణిగిరి, జగతీపాడు, కోటిలింగాల, అందుఉల 
వద్ద తవ్వకాలు చేపట్టి, దాదాపు 120 పురాతన కట్టడాలను రక్షిత కట్టడాలుగా ప్రకటించి 
13వ ఆర్థిక సంఘం నుంచి వారసత్వ పరిరక్షణ పథకం కింద రూ.100 కోట్లు తెచ్చి 
పెట్టారు. "75లకు పై పైగా వ్యాసాలు, 28 పుస్తకాలను వెలువరించి, డా॥ వై.యస్‌ . రాజశేఖరరెడ్డి 
మెమోరియల్‌ అవార్డు, రాజీవ్‌గాంధీ శిరోమణి అవార్డు, మదర్‌ థెరస్సా అవార్డు, 
ఇందిరాగాంధీ సద్భావన అవార్డు, గ్లోబల్‌ తెలుగూస్‌ గ్లోరి అవార్డులాంటి జాతీయ, 
అంతర్జాతీయ అవార్డులు దక్కించుకొన్నారు. హైదరాబాదులోని ఖుతుబ్‌షాహీ కట్టడాలైన 
చార్మినార్‌, గోల్కొండ కోట, ఖుతుబ్‌షాహీ సమాధులకు ప్రపంచ వారసత్వ కట్టడాల 
జాబితాలో చేర్చటానికి కృషిచేశారు. నేషనల్‌ మాన్యుమెంట్‌ అథారిటీ, న్యూఢిల్లీ ఆంధ్రప్రదేశ్‌ 
విభాగానికి “కాంపిటెంట్‌ అథారిటీ”గా నియమితులయ్యారు. పురావస్తు కట్టడాల వద్ద 
ఏళ్ల తరబడి నెలకొన్ని అతిక్రమణలను తొలగించి అభివృద్ది కట్టద పరిసరములను 
అభివృద్ధిపరిచారు. 

ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సంస్కృతి మరియు 
టూరిజమ్‌ (పార్యటకము) విభాగంలో ఆచార్యులుగా, ఇంటర్నల్‌ క్వాలిటి అస్సూరన్స్‌ 
సెల్‌ డైరెక్టరుగా బాచుపల్లి ప్రాంగణం అభివృద్ధి కో-ఆర్జినేటర్‌గా మరియు అకాడమిక్‌ 
డీన్‌గా వ్యవహరిస్తున్నారు. 

ఆచార్య పెదారపు చెన్నారెడ్డి, 

యమ్‌.ఏ, యమ్‌.టి.యమ్‌, పిహెచ్‌.డి. 

సంస్కృతి మరియు టూరిజమ్‌ శాఖ, డైరెక్టర్‌, ఇంటర్నల్‌ క్వాలిటి అస్సూరన్స్‌ 
సెల్‌, కో-ఆర్జినేటర్‌ ; బాచుపల్ల ప్రాంగణం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 
పబ్లిక్‌ గార్డెన్స్‌, హైదరాబాదు - 500 004. 

సెల్‌ : 944047299 - ఈ మెయిల్‌ 0౧6%02/666)/0(9౧%2|1.00గ 






01201. ౧2౮6 


01201. ౧2౮6 


క్రత9త అలుగు ఈళోవ్రభల ఆశయాళ్రు 


తెలుగు జాతి భాషా సంస్కృతులపై నేటి యువతరానికి ఆసక్తి 
కలిగించేలా ప్రణాళికలు తయారుచేయడం. 


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒక వేదికపై చేర్చి 
న త వ ర 
కేం ర బం. 


తెలుగుభాష ప్రపంచ భాషలతో సరితూగేలా అంతర్జాలంలో 
ఉపయోగించడానికి చర్యలు చేపట్టడం. 


తెలుగు పాలన, బోధన, (వ్రసార మాధ్యమ భాషగా 
వినియోగించేందుకు చర్యలు తీసుకోవడం. 


తెలుగు వారి జానపద, సంప్రదాయ కళారూపాల ప్రదర్శనలకు, 
ప్రచారానికి ప్రణాళిక రూపొందించడం. 


యన న ర న న యూ. 


న్‌ త హు టం .. ఈ 
పారిభాషిక పదాలు తయారుచేయడం. 


తెలుగు భాషను అభ్యసించే వారికి సరళమైన శైలిలో 
పాఠ్యగ్రంథాలు, బోధనోపకరణాలు తయారు చేసే ప్రణాళిక 
అనం న. 


తెలుగు భాష వికాసం తెలుగు సంస్కృతి ప్రకాశం 


దేశ భాషలందు తెలుగు లెను 


